ప్రహాద భక్తి విజయము 


ప్రహ్లాద భక్తి విజయము 
యక్షగానము 


త్యాగరాజు 


ప్రథమాంకము 


క. శ్రీ జానకీ మనోహర 
రాజీవ భవాది వంద్య రఘుకులతిలకా 
రాజివనయన మునిజన 
పూజితపద రామచంద్ర పుణ్యచరితా | 


క. ధ్యానించెద మది విష్వ 
క్సేనుని శ్రీ విష్ణు చరణసేవానిరతున్‌ 
నానావిఘ్న నివారణు 
సేనాధిపు నప్రమేయు శ్రితజన పోషున్‌ | 


క. వాణీ నిను వేడెదను వు 
రాణీ నా రసనయందు రంజిల్లవె క 
ల్యాణీ వీణాపుస్తక 
పాణీ మాధుర్యవాణి పద్మజురాణీ ॥ 


క, నారాయణ పుణ్యకథా 
సారముం గ్రోలుచును సర్వసమతం బరగు న్ఫీ 
నారద గురుపద యుగములు 
సారెకు మదిలోననుంచి సన్నుతి సేతున్‌ | 


క. తులసీ కాననమందున 
విలసితముగ హరినిం జూచి విసయయుతుంజై 
పులకీకృత తనుండగు నా 
తులసీదాసవరు సన్నుతులు సేతు మదిన్‌ ॥ 


క. దురిత వ్రాతములెల్లను 
బరిమార్చెడి హరి గుణములం బాడుచు నెపుడున్‌ 
బరవశు(డై వెలయు పురం 
దరదాసుని మహిమలను దలంచెద మదిలోన్‌ | 


క. కలియుగమున వరభద్రా 
చలమున నెలకొన్న రామచంద్రుని పద భ 
కుల కెల్ల వరుండనందగి 
వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్‌ ॥ 


వ. ఇష్టదేవతాభివందనంబును సద్గురు ధ్యానంబును సల్పి, పూర్వభక్త వ్రాతంబును 
గొనియాడి, మణియు పాండురంగ, నామదేవ, జ్ఞానదెవ, 
తుకారామ, శ్రీనారాయణతీర్థాది భగవద్దాసుల కెల్లం 'బ్రణమిల్లి నాయొనర్పం బూనిన 
ప్రహ్లాద భక్తి విజయంబను ప్రబంధమునకు కృతినాయకుండగు శ్రీరామచంద్రుని 


సంబో ధన వాక్యంబునం జిరి విన్నవించున దెట్టనిన. 


క. శ్రీకల్యాణపరంపర 


స సహిదేవ,. జయదేవ, 


సాకేతపురాధివాస సామజవరదా 
నీ కారుణ్యముచే నే 
నీకావ్యమొనర్చినాండ నింపుగ వినుమా ॥ 


క. శ్రీమత్సంచనదంబన 
భూమిని విలసిల్లునట్టి పురవరమున శ్రీ 
రామస్వరూపుండనదగు 
రామబ్రహ్మార్యసుతుండ రాగరహితుండన్‌ | 


తే. ఆగమాంత విహారివై యలరు నీకు 
రాగతాళాదియుత గానరసముచేత 
బాగుమీరంగ సంతో, షపరచునట్టి 
త్యాగరాజను పేరిట దనరినాండ | 


ద్వి. శ్రీచేత విలసిల్లు శ్రీరామచంద్ర! - వాచాలకునిం గని వరమిచ్చుతండ్రి ॥ 
నాటకంబొకటి నే నయముగా నీకు - నాటగావినిపింతు హాటకాభరణ | 
ఆనాటకంబున నమరు మర్మముల - శ్రీనాథ పలికెద శ్రితులకు మెక్కి ॥ 
జ్ఞాన వైరాగ్య విజ్ఞానసద్భక్తి - దీని భావములెల్ల దివ్యమై వెలుగు ॥ 
కేనక కశిపుడు మున్ను కడుచలంబునను - తనయుని సకలబాధలబెట్టి మణియు॥| 
నాగపాశంబును నడుమునంగట్టి - సాగరంబునవేయ సెలవిచ్చు మొదలు ॥ 
ప్రహ్లాదయోగికి ప్రబలవారిధికి - “నాహ్లాదమగు వాదమందు రాజిల్లు ॥ 
ఘనుండైన నారదాగమనంబుచేత - జనియింప(బడి జాలిం జెంది మూర్చిల్ల॥ 
నామీద మాధవుండావిర్భవించి - సామర్థ్యములనేచి సలలితుండగుచు | 
ముమ్మారు నెదురుగ ముదముతో నిల్చి - సొమ్మసిల్లిన వేడ్క సొంపుగానుండు ॥ 
రాగతాళ మృదంగ రవలిచే మిగుల - నాగరికం బభినయముచేం జెలగు ॥ 
భక్తాగ్రగణ్యు(డై పరమ ప్రహ్లాద - భక్తి విజయంబన బాగైన కృతిని॥ 
అనిశంబు నిది పుష్ప హారంబుగాను - దనివార ధరియించు ధరసుతా రమణ ॥ 
సగుణ నిర్గుణముల సమముగా నెంచు - సుగుణ రామబ్రహ్మసుతుంజైన త్యాగ | 
రాజు పల్కిన కథారసమెవ్వరైన - రాజిల్ల జేసిన రమ్యమై వినినం॥ 
గోరినం జదివినం గొనియాడుకొన్న - వారికి ఫలముల వ్వారిగా నొసగి ॥ 
తప్పులొప్పులనైనం దాలిమిజేసి - యెప్పుడు దయచేత నెలుకోవయ్య ॥ 


వ. ఈ ప్రహ్లాద భక్త విజయమను నాటకారంభమున సకల విఘ్న నివారణుండగు 
విఘ్నేశ్వరుండు వెంచేయు విధం బెట్టులనిన. 


ద్వి. కరిరాజ వదనుండు కర్పూర నిభుండు - గిరిసుతాసుతుండు సంగీత లోలుండు ॥ 
అంబుజ సంభవాద్యమరులు గొలువ - జంబూ ఫలంబులు చవి చూచు కొంచు॥ 
ధర్మాధిఫలముల దయ సేతుననుచు - నిర్మల హృదయుడై నిర్వికారుండు ॥ 
సొక్కుచు సోలుచు సొగసుగా వెడలె - మ్రొక్కి సేవించెదము ముదమున రారె॥ 


(శ్రీగణేశుల ప్రవేశము) 


కీర్తన సౌరాష్ట్ర - ఆది 
పల్లవి : శ్రీగణపతిని సేవింపరారే - శ్రిత మానవులారా 


అనుపల్లవి : వాగాధిపాది సువపూజలం జేకొని - బాగ నటింపుచును వెడలిన 
పవన నారికేళాది జంబూ - ఫలముల నారగించి 
ఘన తరంబుగను మహిపై పదములు - ఘల్లు ఘల్లన నుంచి 
అనయము హరిచరణ యుగములను హృద - యాంబుజమున నుంచి 
వినయమునను త్యాగరాజ వినుతుండు - వివిధగతుల ధిత్తళాంగుమని 
వెడలిన 


వ. ఇట్టి యాహ్లాదమగు ప్రహ్లాద భక్తి విజయమను నాటకోపక్రమ సమయమునందు 
దౌవారికుండు వచ్చున దెటులనిన. 


క. గడ గడని నడలతోడను 
వడివడిగా నడుగులిడుచు వసుమతిలో తా 
నెడలేక హరిని. బొగడుచు 
నడుగడుగుకు సభను( జూచి యడుగను వెడలెన్‌ ॥ 


(దౌవారికుని ప్రవేశము) 


కీర్తన కళ్యాణి - ఆది 


పల్లవి : వాను దేవయని వెడలిన యీ దౌ - వారికునిం గనరే 
“అనుపల్లవి : వాసవాది నుర పూజితు(డై - వారిజ నయనుని మదిని దలంచుచును 
నీరుకావీ ధోవతులను గట్టి - నిటలమునను శ్రీచూర్లము( బెట్టి 
సారివెడలి యీ సభలో జుట్టి - సారెకు బంగరు కోలనుం బట్టి 
మాటి మాటికిని మీసము దువ్వి - మన్మథ రూపుండు తానని క్రొవ్వి" 
దాటి దాటి పడుచునుం దా నివ్వి - ధంబున బలుకుచు పకపక నవ్వి 
బాగుమీజ నటన సేయుచును - పతిత పావనునిం దా వేడుచును 
రాగతాళ గతులనుం బాడుచును - త్యాగరాజ సన్నుతునిం బొగడుచును 


వ. ఇవ్విధంబున దౌవారికుండు వచ్చి యీ నాటక మొనరించు సూత్రధారునింగని, ఈ 
సభ యేమి, ఈ దివిటీల ప్రభలేమి, ఈ మృదంగాది వాద్యఘోషలేమి, ఈ సొగసైన 
వేషము లేమి, యీ నాటకంబునకుం బేరేమి, దీని ఫలమేమి, యీ నాటకం బాడుమని 
యెవరానతిచ్చిరో, యా వివరంబు నెజింగింపు మనంగా, ఆ సూత్రధారి యెజీగించు 
మార్గం బెట్టులనిన. 


ద్వి. యతులకు సురలకు నెల్ల వారలకు - సతులకు సుతులకు సద్భక్తులకును | 
నటులకు విటులకు నాల్గు ) జాతులకు - జటుల కఠోరులై చెలగు దైత్యులకు | 
విన్నను కన్నను వివరంబుగాను - పన్నుగా జనులెల్ల పఠయించిరేని | 
ఇహపరంబులు గడిగి యిలను వర్ధిల్ల - మహికి వేల్పులు వచ్చి మణీ ప్రోచునట్లు | 
ఎందులే నాపద లెంతవచ్చినను - “జంధించి యబ్దిలో బడవైచెనేని | 
మందుకైనను వాని మదివెతలేక - యందరు కీర్తించి యాడుకొ న్నట్లు | 

త్యాగరాజ కృతంబయి యిది వెలసె - బాగుగ ప్రహ్లాద భక్తివిజయంబు ॥ 

నాటకంబుగ సభానాయకుల్‌ మమ్ము - నాట గావింపరేయని యానతీయ | 
చైత్రత్సవంబునం జెలగుచు మేము - చిత్రంబుగా సేయంగోరెదము ॥ 


వ. ఇవ్విధంబున పలికి సూత్రధారుండు దెవారికుని జూచి నీ వెచ్చటి వాండ విచ్చోట 


వచ్చిన విధంబేమి యెజీగింపుమనగా, దౌవారికుం డెజీగింప జేయు మార్గం 
బెట్టులనిన. 


ద్వి. ఈడు లేనటువంటి యీ పురంబునను - వైడూర్యమణులెల్ల వసుధపైం బరచి ॥ 
పందిళ్ళు కిన్ధాబుపట్టుతోవేసి - మందీలమేల్కట్టు మజిబాగం గట్టి | 
పనస రంభాద్రాక్ష ఫలగుచ్చ మమరం- గనకంబుచే నలంకారముల్‌ చేసి ॥ 
వరమైన సాంబ్రాణివత్తులు నిలిపి - సురవారసుతుల నీక్షోణి రప్పించి॥ 
ఘన నాట్యములనెల్లం గావింవుండనుచు - ఘను డాపగేశుం డాజ్ఞాపించినాండు | 
నెరయ సింగారముల్‌ నేనటు చేసి - యెణీగింపబోయెద నిలవిభుకదకు ॥ 


వ. అని పలుకు దౌవారికుం గనుంగొని యిట్లు పురాలంకారంబు సేయుటకు గారణం 
బేమనంగా దౌవారికుం డెజీంగింపజేయు మార్గం బెట్టు లనిన. 


కథా ప్రారంభము 


సీ. దనుజేశ్వరుని మాట తప్పక కింకరుల్‌ - శేషపాశంబుచేం జేర్చికట్టి 
యబ్దిలో బడవైచి యచలముల్‌ పైవేయ - నంబుధి ప్రహ్లాదుడని యెటీింగి 
సాధి సంగతిజేయ సమయంబనుచు - సంతసంబున గంగాది సతులతోను 
నవరత్నమణి భూషణములచే విలసిల్లు - అసుర పుత్రుని నెత్తి యాదరించి 
కనుల బాప్పంబు లొలుకంగం గౌగలించి - లసితమౌనట్టి నగరంబలంకరింపు 
మనుచు సిలవిచ్చె దన ముఖ్యమంత్రికపుడు - సభకు వేంచేయు నీ వేళ సాగరుండు. 


వ. ఇవ్విధంబున సముద్ర మహారాజు ప్రహాదస్వామి కొజకు ఘనమగు శృంగారములు 
సేయుటకుం గారణంబేమనగా దౌవారికుండు పలుకుటెట్టులనిన. 


ద్వి. హరియు ప్రహాదుండు నమృతంబు లొలుక - సరిసరివాదముల్‌ సలుపంబోయెదరు | 
కనవచ్చుగా నేడు కనులపండువుగ - ననుచు వారిధిరాజు ఆనందమంది ॥ 
మెజుపుకోట్లను గేరు మేనును దాల్చి - కజికు బంగరువల్వ కటియందుం గట్టి ॥ 
ఆణిముత్యంబుల హారముల్‌ మెజియ - మాణిక్య్వమయమగు మకుటంబు గదల॥ 
ప్రకటమౌ రథముపై ప్రహ్లాదు నుంచి - సకల వాద్యములెల్ల సన్నిధిమ్రోయ ॥ 
శృంగారములచేత శ్రీమించు సభకుం - బొంగార జలరాజు భోరున వెడలె॥ 


కీర్తన యమునాకల్యాణి - రూపకం 


పల్లవి : సాగరుండు వెడలెనిదో - సారెకుం గనరారె 
అనుపల్లవి : బాగుగ ప్రహ్లాదుని వర - యోగిని కౌగిట జేర్చి 
మందరధరుండానంద - కందుండు తన హృదయార 
విందంబున నెలకొన్న - నౌందర్యములను దలచు 
వారణములపై భేరీ - వాద్యంబులు మ్రైోయగ నుర 
వారస్తిల నాట్యపు - వరుసలం జూచుచు వేడ్కగ 
రాజిల్లెడి శ్రీత్యాగ - రాజసఖుని మనసార 
పూజించుచునుండు దనుజ - రాజకుమార సహితుండై 


వ. అంతట సముద్ర మహారాజు నాగపాశ బద్ధుడై యున్న ప్రహ్లాదుని నవరత్న ఖచిత 
కనక సింహాసనముపై నునిచి నిజ భక్తి సంభాషణము నందు నాస గలవాడై యట్టి 
నాగపాశ విమోచనము సేయుకొజకు నంజలింపుచు గరుడ ప్రార్థన చేయుటెట్టు 


అనిన. 


క. ఖగరాజ నీకు మ్రొక్కెద 
గగనంబున నుండి వెడలి గ్రక్కునను బలో 
రగ బాధ లెల్లం దీర్పుము 
వగ దెలియని బాలుండయ్య వరగుణసాంద్రా ॥ 


కీర్తన హుసేని - రూపకం 


పల్లవి : వినతాసుత రారా నా - వినతి. గై కొనరా 

“అనుపల్లవి : ఘన నాగ పాశముల ఖండించ రారా 
అమరేశుని గెలిచి నీ - వమృతము దెచ్చి 

విమల కీర్తి వహించి - విలసిల్లిన వీరా 
హరికి వాహనమౌ మాయయ్య వేగరారా నీ 

సరియౌ భక్తుని బ్రోవ సమయమిది రారా 
త్యాగరాజ నుతుని దాసుడా ధీరా 

నాగాశన నిన్ను వినా గతెవ్వరురా 


వ. ఇవ్విధంబగు ఆర్లవుని స్తోత్రములచే సుపర్లుడు సంతోషాక్రాంతుండై సువర్ణ పక్షములు 
మెజియ సముద్ర మహారాజు నొద్దకు వచ్చెడీ మార్గం బెట్టు లనిన. 


ద్వి. కనకాద్రి ధరలోన కదలినయట్లు - ఘనమైన మేరుతో గరుడదేవుండు | 
నిజ భక్త తాపంబు నిర్బృతింపగను - భుజబలంబులచేత భువికేగువేళ ॥ 
పక్షపాతములేని భక్త్యాగ్రగణ్యు - పక్షపాతముచేత పక్షముల్‌ గదల॥ 
ఇట్టె వేడ్కనువచ్చి యిలను చాలంగొని - కట్టగ నుండెడి కాలసర్పముల ॥ 
ఖండించం దుండించ గాళ్ళచేం జీర - దండించ జలరాజు తలపున నుండు ॥ 
ఉప్టముం జల్లార్చ నురగాశనుండు - కృష్ణ కృష్ణాయని కిర్తించి వెడలె॥ 


కీర్తన శంకరాభరణము - రూపకం 


పల్లవి : విష్ణువాహనుం డిదిగో - వెడలెం జూడరే 

“అనుపల్లవి : కృష్ణ చరణ భక్తులలో - కీర్తిగల్లు భాగ్యశాలి 
రంగపతీనిం బొంగుచు ప హృ - - ద్రంగమునను దలంచి 

బంగరు సరిరంగు గల ప ప -తంగ రాజు తాననుచును 
వరుణాలయు మొరలిటు విని - కరుణా పూరితు(డై 

హరి భక్తుల పరితాపము - హరియింతు ననుచు వేడ్కగ 
రాజిల్లు విరాజాధిపు( - డీ జగమున కేగి యహి 

రాజ రాజభోగి త్యాగ - రాజనుతుని దాం బొగడుచు 


వ. ఈ లాగున వైనతేయుండు వేంచేసి పరమ భాగవత కులాలంకారు(డైన ప్రహ్లాదుని 
మేనియందు బద్ధమై యున్న నాగపాశములను జూచి యత్యంత కోపముతో నేమి 
సేయుచున్నాడనిన. 


క. మాయాతీతుని తనువును 
బాయని నాగములంగొట్టి బాగుగ మదిలో 
హాయిగ దలంచదుచు మౌని 


ధ్యేయునిం దాంజూడ వైనతేయుండు వెడలెన్‌ || 


వ. అంతట నాగపాశ విమోచితుండయ్యు అంతరంగమున శ్రీహరి చరణకమల 
చింతాపరాయణుండై మైమజచి యానందాంబుధిలో నోలలాడుచునుండు 
ప్రహ్లాదస్వామికి బాహ్య "బోధకలుగుటకై సముద్ర మహారాజు అత్యంతమగు 
ప్రేమాతిశయమున( బలుకుటెట్టులనిన. 


సీ. ప్రహ్లాద నా భక్తి భాగ్యంబు నీవల్ల - ధరలోన సజ్జనుల్‌ దలంచనాయె 
సాధుసంగతి నేను సలుపంగా వచ్చితి - మాధుర్య వాక్కుచే మాటలాడు 
అంతరంగపు రాజ్యమనుభవించుట నిల్పి - భావంబు బాగుగా బయలు పజపు 
వర్ధిల్లుదువు నీవు వారిజాక్షుని జూచి - దద్దరిల్ల పనేమి ధర్మశీల 
వైనతేయుండు పాశముల్‌ వదలయేసె - మేను. వెతలెల్లం దెలియక మిగుల నీవు 
పద్మజానంద జలధిలో బాగుమీర - పవ్వళించుట లిక చాలు బాలయిపుడు. 


వ. సాగరుండు మజీయు ప్రహ్లాదస్వామిని జూచి యత్యంత నైతికాంతరంగుడై పలుకుట 
యెట్టులనిన. 


క. సాగరుండ నేను వచ్చితి 
బాగుగ గనులార జూచి భాషింపవయా 
భాగవతుల చెలిమిని నను 
రాగముననుం జేరవారు రంజిల్లరొకొ ॥ 


వ. ఇవ్విధంబున బలికిన సుధామాధుర్యమగు గంభీరధ్వని విని యే మహాత్ములో, యే 
పెద్దలో, యెటిగి సత్కరింపకయుంటినే యను భయభక్తితో గూడినవాండై కనులు 
వికసింపగా తరుణార్క ప్రకాశుండై కరుణామూర్తి యగు వరుణాలయునిం గనుంగొని 
యత్యంత హర్షాశ్రు పులకాంకితుడై సాష్టాంగముగా మ్రొక్కి పలుకుట యెట్టులనిన. 


క. ఎప్పుడు వేంచేసితిరో 
యప్పుడె మాటాడలేక యలసుండనైతిన్‌ 
తప్పును సయిపుము సాగర 
యిప్పుడు పదములకు దండమిడెదను సుమ్మీ | 


వ. ఇటువలె నమస్కరించిన ప్రహ్లాదుని గనుగొని సముద్ర మహారాజు కానుకలొసంగి 
పూజించున దెటులనిన 


క. వరభక్తమణుల. జేకొను 
హరియెట్లో నాకు నీవు నాలాగు సుమీ 
హరి భక్తుల నర్చించని 
నరజన్మంబిలకు మోపు నాలుంగు దెసలన్‌. 


శ్లో. అభ్యర్చయిత్వా గోవిందం తదీయాన్నార్చయంతి యే | 
నతే విష్ణోః ప్రసాదన్య భాజనం డాంబికా జనాః॥ 


శ్లో. అర్చాయా మేవతు హరేః పూజయా శ్రద్ధ యేహ్యాతే | 
నతద్భక్తేషు చాన్యేషు న భక్తః ప్రాకృతః స్మృతః | 


శ్లో. తులయామల వేనాపి న స్వర్గం నా పునర్భవం। 
భగవత్సంగి సంగన్య మర్హ్యానాం కిముతా నిషః॥ 


శ్లో అమృత శ్రుతి మీప్పితార్థ లాభం నిధి సందర్శన మైంద్రమాధిపత్యం | 
అపవర్గ ఫలోదయోపీ పుంసాం నతులామర్హతి సత్సమాగమస్య 


వ. ఈ విధంబున మహావాక్యంబులం బలికి కానుక లొసంగిన మహాప్రసాదంబని కైకొని 
ప్రహ్లాదుండు సముద్ర మహారాజును జూచి భక్తిపారవశ్యముచే స్తోత్రంబుచేయు మార్గం 
బెట్టులనిన. 


సీ. స్థితిలయోద్భవములు శ్రీ హరి వేడ్కగా గావించ చూచితి గాసిదీర 
నీయందు బవళించి నిర్మలాత్ముండు యోగ - నిద్ర సల్పెను గదా నిత్వముగను 
నా పూర్వ పుణ్యంబు నయమున నుండగ - నీవంటి మహితాత్ము నెనుగంటి 
భ్రమర కిటము రితి బనిబూని సేయవే - హరిని సేవించుట కాసగొంటి 
నీకు సరిలేదు జగతిని నిర్మలాత్మ - వనధి సర్వజ్ఞ! లోకజివనుండవయ్య 
జగము బాలింపుచున్నావు సత్యముగను - తలచుకొనునట్టి భాగ్యము తనకు 
గలుగు. 


వ. అంతట ప్రహ్లాదుండు ఆత్మార్థమై సాక్షాదృగవంతుండగు శ్రీమన్నారాయణమూర్తి 
ప్రత్యక్షంబగుటకై సముద్ర మహారాజును వేడుకొను మార్గ మెట్టులనిన. 


క. సాగర నీయందే హరి 
బాగుగ బవళించు నల ఉపాయంబు దయతో 
వేగమె తెలుపుము నేనీ 
వే గతియని నమ్మినాను వేమరు జలధీ ॥ 


కీర్తన తోడి - చాపు 
పల్లవి : వారిధి నీకు వందన మొనరించెద 


“అనుపల్లవి : సారెకు నీహృద - యారవిందమున ను 
మారమణునిం గూడు - దారిం దెలుపుము నాతో 

నాయెడ దయయుంచి సాకుమీ యెడ 
బాయకుండు దారితెలుపుమీ ముని 
ధ్యేయునితో మాటం బలుకుమీ ఏ యు 
పాయమైన చేసి ప్రాణము నిల్పుమీ 

దనుజ బాధలనెల్ల దలంచను భోగ 
ధన సంపదలకు చెయి చాచనునా 
మనమున హరిని నే మానను నా 
కనులార నాథునిం గన దెల్పుము 

ఆజన్మ మసుర బాధాయెను జల 
రాజ! ప్రాయంబై దారాయెను త్యాగ 
రాజసఖు(డు రాడాయెను విను 
మాజానుబాహుండు అగపడం దెలుపుమీ 


వ. ఇవ్విధంబున నతిదీనుండై పలికెడు ప్రహ్లాదుని? జూచి యతని యంతరంగ భక్తి 


దెలిసి సముద్ర మహారాజు కొనియాడు మార్గం బెట్టులనిన. 


ద్వి. ఎల్లకాలమునీవు నేర్చడమదిని( - గొల్లగాం బూజించుకొన్నది వినుము ॥ 
చిత్తంపు బంగారు సింహాసనమున - నుత్తమోత్తమునుంచి యూర్ణితంబయిన ॥ 
ధ్యానమౌ పన్నీటిధారచే హరికి - స్నానంబుగావించి సంతసిల్లుచును ॥ 
అభిమానమను వస్త మమరంగంగట్టి - విభునిపై జనువను వింతరత్నముల ॥ 
ఘనభూషణములిడే కనికరంబుగను - నీదుపుణ్యములను నిర్మలంబైన | 
స్వాద్వన్నములు పెట్టి స్వానందమునను - నానందమను విడెంబమరగా నొసగి ॥ 
మనసార జూచుచు దనువును మటిచి - యనిశంబు నేకమై యానందమంది | 
త్రిజగంబులను నీవు తృణముగానెంచి - విజయంబు చేకొన్న వీరుడవగుము॥ 
త్యాగరాజార్చితు దశరథపుత్రు - నాగమసంచారు నఖిలలోకేశు ॥ 
గనులార సేవింప గాంక్షించినావు - వినుతులు సేయవే విశ్వాసముగను ॥ 


వ. ఇవ్విధంబున సముద్ర మహారాజు ప్రహ్లాదునకు భగవద్దర్శనోపాయంబుం 
బల్కుసమయంబున, తనలోత్రానే సాత్త్విక భక్తి పారవశ్యముచే నానంద భరితుఃడై 
శ్రీమన్నారాయణ నామ సంకీర్తనము సేయనుపక్రమించు సమయంబున సముద్ర 
మహారాజు మటీయు నేమను చున్నాండనిన. 


క. న్రీపతి పాదాబ్దములే 
దాపని యున్నావు కనుక ధన్యుండవీవే 
యీ ప్రొద్దు కోమలాంగుని 
గోపాలునిం జూడం దెలిసికొంటివి గాదే. 


క. ధీరుని శిత పంచశరా 
కారుని సతతంబు పూర్ణకాముని భక్తా 
ధారుని దశరథరాజకు 
మారుని నుతియింపవయ్య మహిజాధివునిన్‌ | 


కిర్తన కల్యాణి - ఆది 


పల్లవి : వచ్చును హరి నిన్ను జూడ - మెచ్చును హరి నిన్నుం జూచి 
అనువల్లవి : కుచ్చిత విషయాదుల - జొచ్చురీతి నెంచి నీవు 
హెచ్చుగాను మా స్వామిని - మచ్చికతో నుతియింపుము 
ధీరుని సీతారామావ - తారుని సకల లోకా 
ధారుని నిజభక్తమం - దారుని నుతియింపవయ్య 
ధన్యుని వేల్పులలో మూ - ర్థన్యుని ప్రతిలేని లా 
వణ్యుని పరమకా - రుణ్యుని నుతియింపవయ్య 
ఏ జప తపములకు రాడు - యాజనాదులకు రాడు 
రాజిగా నుతియించు త్యాగ - రాజనుతుండు ఈవేళ 


ప్రథమాంకము సమాప్తము 


ద్వితీయాంకము 


(es 


హ్లాదుండు శ్రీహరిని నానావిధంబుల స్తుతి సేయుట 
వ. అంతట ప్రహ్లాదుడు సముద్రమహారాజు పలికిన వాక్యంబుల నాలకించి శ్రీహరి 


న్‌ 


ప్రత్యక్షం బగుట కొటికు స్తోత్రంబు సేయు మార్గం బెట్టులనిన. 


క పెద్దల మాటలవల్లను 
కద్దని సత్యంబు వరద! కడునమ్మితి నా 
యొద్దకు రాకుండకురా 
యద్దపు నమ్మోముం జూడ నలసితిం గదరా! 


దండకము. శ్రీభక్త హృత్తాప గాఢాంధకారాయుతార్మ ప్రభాకార దివ్యంబు 
నేత్రత్సవంబౌను నీరూపు( జూపించు రామ ప్రభో నీవనేకాండ కోట్లన్‌! 
విధింద్రాది దేవాసుర స్థూల సూక్ష్మంబులన్‌ నీవు పుట్టించి కాపాడి 
నష్టంబు సేయన్‌ సదా మూడు రూపంబులన్‌ దాల్చి లోకేశుండై, విష్ణువై, 
రుద్రుండై చాల లీలా వినోదంబులన్‌ చేయ మర్త్యుల్‌ సదాషణ్యతంబైన 
కూపంబులో బుట్టి కామాది షడ్వర్గ కృత్యంబులన్‌ సల్పి గర్వాచలా 
రూఢులై చాల దారార్భకాగార గోబంధులోకంబులం జూచు 
చుప్పొంగుచుం గుక్షి పూర్ణంబు సేయంగ లేకెప్పుడున్‌ దుఃఖ వారాశిలో 
మగ్నులౌ వారు శ్రీరామునింజేరు నారాజ మార్గంబులన్‌ స్వప్నమందైన 
సాధింపలేరయ్య నే నమ్మినానయ్య రావయ్య నాయొక్క భాగ్యంబు నీవంచు 
నున్నాను శ్రీత్యాగరాజార్చితా ఖండలాద్యష్ట దిక్పాల సంసేవ్య 
మాంపాహి మాంపాహి మాంపాహి॥| 


క. వందనము దశరథాత్మజ 
వందనమిదె నీకు భక్తవత్సల దేవా 
వందనము లోకనాయక 
నందకధర పరమ పురుష నారదవినుతా ॥ 


కీర్తన శహన - ఆది 


పల్లవి : వందనము రఘునందనా సేతు - బంధనా భక్త చందనా రామ 
'స్టీదమా నాతో వాదమా నే - భేదమా ఇది మోదమా రామ 
శ్రీరమా హృచ్చారమా బ్రోవ - భావమా రాయబారమా రామ 
వింటిని నమ్ము కొంటిని శర - ణంటిని రమ్మంటిని రామ 
ఓడను భక్తి వీడను ఒరుల - వేడను నీవాడను రామ 
కమ్మని విడె మిమ్మని వరము - కొమ్మని పలుకరమ్మని రామ 
న్యాయమా నీకాదాయమా ఇంత - హేయమా మునిగేయమా రామ 
క్షేమము దివ్యధామము నిత్య - నేమము రామనామము రామ 
వేగరా కరుణాసాగర శ్రీ - త్యాగరాజ హృదయాగారా రామ 


క. నా మొరవిని బ్రోతువంచు 
నేమంబున మదిని దలచి నెరనమ్మితినే 


సామజ వరదా నాయెడ 
వేమరు నీ కరుణరాని విధమేమోగా ॥ 


వ. ఈలాగున ననేక విధంబులు స్తోత్రంబులు సలుపంగ శ్రీహరి ప్రత్యక్షంబు గాలేదని 
ప్రహ్లాద స్వామి యత్యంత వ్యసనా క్రాంతుడై పలుకు మార్గం బెట్టులనిన. 


ద్వి. ముజ్జ గంబుల కాది మూలమై పరగు - సజ్జన హృత్పద్మ సదనుని కృపను ॥ 
సకల సంపద్బోగ సామ్రాజ్యములను - బ్రకటముగాం బొంది ప్రఖ్యాతి గలుగు ॥ 
కనక కశ్యపుదైత్యు కడుపున బుట్టి - దిన దినమున బుద్ధి దెలిసిన నాడు ॥ 
వాజి గజాదుల వైఖరుల్‌ గలిగి - రాజ భోగములను రమియించు జనుల ॥ 
కనుగొని హరిపాద యుగ్మమును - నెనరున ధ్యానించి నే జూచుచుంటి ॥ 
శుభశోభనములచే శోభిల్లి మణియు - విభవంబుచే జనుల్‌ వెడలంగం జూచి ॥ 
ఆవేళ హరిమయంబనుచు నా మదిని - ధావన సేయుచుం బలు మారునుంటి ॥ 
నామది శోధింప నా తండ్రి నాకు - పాముల గజీపించి భద్రేభములను ॥ 
మేనునం గ్రుమ్మించి మిగుల గోపమున - దానవుల్‌ చిచ్చునం దగిలించునట్టి॥ 
పరిపరి విధముల బాధలనెల్ల - హరి లీలలనుచు నేనపుడెంచుచుంటి ॥ 
ఇంతకు శ్రీహరి హృదయంబు కరిగి - చెంతకు రాండాయెం జెలువొంద నే(డు | 


వ. మజీయు నతి చింతాక్రాంతుడై చింతించు టెట్టులనిన. 


ఉ. నా మది కోర్కెలెల్ల రఘునాథుడు తామది నేల యెంచండో 
నే మొరవెట్టగాం దెలిసి నేర్చున ముంగల నేల నిల్వండో 
రాముని జూడ నామనను రాయిడింజెంది కరంగునట్లుగాం 
దామరచూలి నానుదుటం దప్పక క్రూరపు వ్రాత వ్రాసెనో॥ 


క. పరులకు సాధ్యంబగునంట 
యరిషడ్వర్గములం దగిలి యాసించితినే 
తరుఫల మందని చందము 
హరియెచ్చట నేను నేడనని చింతించెన్‌ ॥ 


కీర్తన ఘంటా - ఆది 
పల్లవి : ఎట్ల కనుగొందునో - శ్రీహరిని నే 


“అనుపల్లవి : చుట్లరగడియ దోవకు నామదిలోని 
జాలిదెలిసి విభునితో దెల్బువారి 
ధరలో వెలయు సంపదల రోసి తనువును 
మజచి హరినింగూడే మహారాజులకుం గాక 
మలయుని మదమునం దెలియకుంటిని కాని 
యలనాండే సదయుని ననుసరించక పోతి 
చిన్నప్రాయమునాండె శ్రీహరిపై నాన 
గొన్న జివుండంగాను కోదండపాణి నే 
ఈజన్మ మీభాగ్య మీసొమ్ములెల్ల ప్ర 
యోజన మాత్యాగరాజ వినుతుని నే 


వ. ఈలాగు నత్యంత ప్రేమావేశములు గలవాడై యతిదీనుండగు ప్రహాదస్వామి తిరుగ 


Go 


సీ. తల్లి గర్భములోన దగిలి నేనుండగా - నిల మౌని నిజమర్శమేల తెలిపె 
es నుండి యుర్వినిం బడవేయ - నీ భూమిదేవి నన్నేల బట్టె 
హరిని. గానని దేహమని యబ్ధిలోవేయ - నీ సాగరుండు గట్టుకెలం దెచ్చే 
గోముఖవ్యాఘ్ర భంగుల నన్ను గొనియాడి - యీలాగునను ' నిల్పిరేల యిచట 
నెందుకీరీతి మరులైతినిపుడు హరికి - నెవరితో దెల్పుదివేళ నేమిసేతు 
జీవుడిమేను కాసించి చిక్కుకొనెను - ఈశుం గనలేని జన్మంబు నిలకుమోంత ॥ 


కీర్తన పున్నాగవరాళి - చాపు 
పల్లవి : ఇందుకా యూ తనువును సాకిన 


"అనుపల్లవి : ఇందుముఖుండు రాక - హృదయము పగులంగ 
నందరిలో జాలిజెంద నీయని యంద 
పాములకే మేను పలుగట్టిగా నుండ 
నేమో కారణమని యెంచుచు నుంటినే 
మనకేల నెపమని మన్నించిరో లేక 
తనువు బెల్లముగాదు తాళదు దైవము 
నాజపమును జూచి నమ్మరే దేవుని 
రాజిల్లు శ్రీత్యాగరాజ వరదుండు తా 


వ. ఇచ్చట నీలాగున ప్రహ్లాదస్వామి మొరలిడుచున్న సమయంబున సనక 
సనందనాదుల యొద్దకు శ్రీనారద గురుస్వామి వేంచేసి యర్హ్యపాద్యాదులు గైకొని 
అత్యంత హర్షముతో ప్రహ్లాదుని వృత్తాంతము పలుకు టెట్టులనిన. 


ద్వి. సనకాది మునులార సౌఖ్యాత్ములార - మనవిని వినరయ్య మధువైరియందు॥ 
జ్ఞాన వైరాగ్య శృంగార సద్భక్తి - మానక విజ్ఞాన మర్శంబు దెలియు ॥ 
జ్ఞాన వంతుండని ఘనముగా వెలయు - మానవునెచో సట మౌనీశ మేము ॥ 
కానలేమని మీరు కడంగి పల్కితిరె - కానం బల్కుదునిదె కలతీరు వినుడు॥ 
భువిని ప్రహ్లాదుండు బుద్ధిమంతుండు - అవివేకముల నెల్ల నణంచ యోగ్యుండు ॥ 
హరినిం గానీకను తా నార్‌డి, జెంది - మణి మతీ జింతింప మాధవుం డెటిగి॥ 
విహితమౌ భక్తుని వెతలన్ని దీర్చి - మహిమలన్నియు( జూపి మన్నన సేయ ॥ 
మహికేగునని తోచె మది హర్షమునను - సహితమై పోదము సానందముగను ॥ 
అనుచు నారదమౌని యట వారి జూచి - వినయంబుతో బల్కి వేంజేసె సభకు ॥ 


వ. అంతట నారదమౌని హరిగుణ మహిమానంద జలధిలో వల్లకియను తెప్పనుం బట్టి 
యీదుచు శ్రీమన్నారాయణ స్మరణం జేయుచు శ్రీహరి సభకు పోవువేళ నిచ్చట 
ప్రహాదస్వామి యేమనుచున్నా డనిన. 


క, కోరిన దేవునిగానక 
యేరీతిన్‌ జపముతపము లేమోయనుచు 
న్నారామ మందు బొలరంగ 
దూరపు నాదంబు( జెవుల దురమున వినియెన్‌ | 


వ. ఇవ్విధంబున ప్రహ్లాదు(డు నారద వీణా నాదమును విని యే మనుచున్నాడనిన. 


సీ. ఈవేళం దనకోస మీదేశమునుం గోరి - యేలవత్తురు పెద్దలింపు మీటి 
మ దయయుంచి నన్నాదరించెడు - వారున్న నిందిరావరుండు రాడె 
తన వారలము కామొ ధనజన తరుణుల - సుఖహీనుండని పైననూయకాక 
రాముని భక్తులై రక్షింప వచ్చిన - జయముదెల్పను ఇంతజాలమేల 

సర్వ కాలంబునే సత్యసంధుడైన - వేల్చులెవరైన ననుం బ్రోవ వెడలియున్న 
నాద మీవేళ సముఖంబున రాదె - పరమ కల్యాణ వై వెకుంఠ వాస, వరద ॥ 


కీర్తన భైరవి - చాపు 
పల్లవి : నిజమైతే ముందర నిలువుము ఈ వేళ 


అనుపల్లవి: అజుడైన హరిహయు(డైన నాభక్తియు 
గాసి చెందుచు నేను గర్భములోనుండ - దేశిక వరుం డుపదేశించినదెల్ల 
ఉన్నతమున నుండి పడద్రోసినవేళ - నుర్విదేవి నన్నెత్తి బ్రోదినదెల్ల 


నాగ నాగములు నను బాధించగ - త్యాగరాజనుతుండు నన్ను గాచినదెల్ల 


వ. ఇవ్విధంబున ననేకవిధంబులుగ బల్కు శపథంబులను విని నారదమౌని ప్రహ్లాదు 
నొద్దకు నతిత్వరితముగ వేంచేయునది యెట్టులనిన. 


క. తెల్లని దేహముతో గర 
పల్లవమున వీణమెరయ బరమాత్మునిం దా 
నుల్లమున దలంచి సొక్కుచు 
సల్లాపముతోడ మౌని సరగున వెడలెన్‌ | 


కీర్తన పంతువరాళి - చాపు 
పల్లవి : నారదముని వెడలిన సుగుణాతిశయము వినరే 


'అనుపల్లవి : సారెకు శ్రీహరి పదసారసముల ధ్యానించుచు 
నారాయణ నామములను - బారాయణ మొనరించుచు 
భేదా భేద రహితమగు - వేదాంత రసభరితు(డా 
హ్లాదము మీజంగను ప్ర - హ్లాదునకు శుభము దెలుపను 
కడు తెల్లదేహమునం బ - సిడి వీశమెజయంగం దా 
నెడబాయని ప్రేమతో - నడుగడుగుకు వాయించుచు 
రాజిల్లిన శ్రీత్యాగ - రాజసఖుని మర్మములను 
ఈజగతిని విన్నవారి - కే జయము జయము జయమని 


వ. ఈలాగున ప్రత్యక్షమైన శ్రీమన్నారద గురుమూర్తిని; జూచి ప్రహ్లాదుండు అత్యంతభక్తి 
విశ్వాసముతో సాష్టాంగముగా నమస్కరించి నుతిజేయు మార్గం బెట్టులనిన. 


ద్వి. అష్టాంగయోగీశ అమరేశ సన్నుత - సాష్టాంగముగ మ్రొక్కి సన్నుతింతుం॥ 
గష్టముల్‌ తొలగెను కన్నప్పుడే మిమ్ము - నీష్టముల్‌ చేకూరె నిపుడు తనకు॥ 
దుష్టు లు మిముంజూచి దూరమౌదురు గదా - తుష్టు(డైతిని బ్రహ్మనిష్టసుగుణ ॥ 
నా ది కర్తయౌ శ్రీవల్లభునింగూడి - నిష్టతో వెలసెడు నిర్మలాత్మ 
షి నా. కోర్కెలెల్లం - బుష్టయవునట్లు సేయవే పూజనీయ ॥ 
యిష్టుడౌ జగదిశుని నిపుడు జూడ - శ్రేస్టుండౌ నిన్ను నేనమ్మి చెప్పుకొంటి ॥ 


ఉ. నారద నీకు వందనము నాండుపదేశముచేత ధన్యుండన్‌ 


వారము విష్ణుకే తనువు వంచనలేకను నొ ప్పగించుచున్‌ 
కోరిత్రి( గన్నులారం గన గోమలదేహుండు చెంతరాక నే 
నారడిం జెందినాను దన యార్తిని దీర్చు విరించినందనా॥ 


వ. ఈలాగు తన మనోరథముం దెల్పిన విని ప్రహ్లాదుని? జూచి నారదగురుస్వామి 
యత్యంత హర్షముతో స్తోత్రము చేయున దెట్టులనిన. 


ద్వి. వినవోయి ప్రహ్లాద వివరంబుగాను - తనప్రాయముల నెన్నదరముగా దిపుడు॥ 
తగనింద్రపట్టముల్‌ ధాతపట్టములు - అగచాపు ప్రళయంబు లటుచూచినాను॥ 
కర్మేంద్రియములనుం గాలకింకరుల - మర్మముల్‌ దెలిసి యీ మహిక్రింద నడచి ॥ 
అనయంబు హృదయంబు హరి కొప్పగించి - కనులపండువుగానుం గనగోరి ఘనుని॥ 
గాఢంబుగామది గౌగిటజేర్చి - గూఢమునొకటిగా గూడనెంచెడిని || 
నీవంటి భక్తుని నిఖిలలోకముల - నేవంక నే గాన నీప్రదేశమున | 
బాలక నినుగంటి బాగుమీజంగ - జాలివిడువు వచ్చు శౌరి యీవేళ॥ 


వ. అని పలికి నారదమౌని శ్రీవైకుంఠప్రభావమును బలుకు టెట్టులనిన. 


చూర్ణిక జయతు జయతు! సకల నిగమాగమ కుశల కిన్నర కింపురుషసిద్ధ విద్యాధర 
యమాన బహుజగదుదయ రక్షణ లయ హేతుభూత చతురానన హరిహర 

ప్రభృతి చింత్యమానమణిద్వీపే జిత సాధుహృత్తాపే! సకలసురముని నికర 
నిజభక్తజన నిచయ హృదయ కామిత సంతాన సౌభాగ్య ధనకనక వాహనా 
ద్యష్టెశ్వర్యదాయక చింతామణిమయ మహావైకుంఠనగర! నేత్రానందకరే! 
చండమార్తాండ విలసిత సప్తహేమ ప్రాకారాంతర శోభాయమాన 
భాస్కరకోటి సమాన వజ్ర స్తంభాయుత స సహిత సువర్ణమంటపాంతరే! 
శుభతరే! నవరత్నఖచిత కనకమయ హంసతూలికాతల్సే! శరశ్చంద్రకోటి 
సన్నిభ శేషతల్పే! సురనాయకా ద్యష్టదిక్పాల మకుట మణిగణ నిరాజిత పదారవిందః 
జగదానందః అనంతగరుడ విష్వక్సనాది నిత్యసూరిజన సమేత మహాప్రభావసంపన్నః 
అఖిలభక్తజన ప్రసన్న ఉభయపార్భొజ్జ్వలిత ర్తకుండలనిందిత చంద్రమండలః 
సేవితమునిమండలః! _ భక్తత్రాణ ' పరాయణః! శ్రీమన్నారాయణ! లక్ష్మీసమేతో 
మహాభగవాన్‌॥ 


వ. ఈ ప్రకారము శ్రీవైకుంఠ ప్రభావంబు నభివర్ణించి మణీయు నచ్చట జరిగిన 
వృత్తాంతంబు ప్రహ్లాదస్వామికి నారదముని యతివివరముగాం బలుకు టెట్టులనిన. 


ఉ. సారెకు వీణె మీటుచును సన్నుతిచేయుచు నేను నుండగా 
గూరిమితో గరంగుచు వికుంఠపురంబున నాదిలక్ష్మితో 
నీరజనేత్రుండాడిన సునిశ్చయ వార్తలు విన్నయంతనే 
సారము నీకుందెల్పి మది సంశయమెల్లనుం దిర్పవచ్చినన్‌ ॥ 


వ. ఈలాగున నారదుండు పలికిన శుభవార్తలు విని ప్రహ్లాదుండు మితిలేని సంతోషంబున 
బాప్పు పూరిత లోచనుండై గద్దదస్వరంబున బరవశుండై పలుకునది యెట్టులనిన. 


ద్వి. నిను సడ్డజేసి తా నళినాక్షితోను - వనరుహాక్షుండు నాదువార్తలు పలుక॥ 
నామాటలకు దల్లియడ్డమాడకను - నామీద దయయుంచి నా “ప్రాణవిభునిం॥ 
గూరిమి బల్కెనా గురుతరంబుగను - నారదబుషివర్య నగరాజధైర్య॥ 
ఇరువురు నామాటలెత్తిరా మజీయుం - గరుణను తలచిరా కడుప్రీ ప్రేమ el 


ఈ శుభవార్తకు నిది సరిగాదు - వాసుదేవుండు నావద్దనున్నట్లు ॥ 
కమ్మని ముద్దిచ్చి కౌగిటంజేర్చి - నమ్మికలిచ్చుచు ననుం బ్రోచినట్లు ॥ 
నేడు నా మనసునకు నిండారు సుఖము - గూడినయట్లాయె గురురాయ శరణు | 


క. మదనజనకుండగు శ్రీహరి 
మదిలో ననుం దలంచి తలంచి మన్ననతోడన్‌ 
సదయాళుండగుచు లక్ష్మీ 
వదనము నీక్షించి పలుకు వాక్యము వింటిన్‌ ॥ 


వ. ఇవ్విధంబగు నా భాగ్యంబేమి తెలుపుదునని ప్రహ్లాదుండు పరమోత్సాహంబున 
నారద గురువును చూచి మజీయు నేమనుచున్నాడనిన. 


కీర్తన ఆరభి - చాపు 


పల్లవి : ఇపుడైన ననుం దలంచినారా స్వామి 
అనుపల్లవి : కృపకు( బాత్రుండనని - కర్తించినారా 
దయచేసి నామాటలెల్ల నా - తల్లితో బలికిన కొల్ల 
నయముగ వింటి నీవల్ల నేడు - నామనసుకు నెంతో చల్లనాయె 
ఉన్నత దయ కాసగొంటి నేను - బన్నములకు బాలైయుంటి 
కన్నులార మిముంగంటి నేడు - కర్ణామృతపు మాటవింటి స్వామి 
పలురూపములు తానుపూని నన్ను - బాధించే వేడ్క జూచెను 
పలుమారు నన్ను నే చేయుపవుణ్య - పాపము హరిచెంతగాని యేమందు 
భూమిని. బుట్టగలేను భూయో - భూయో హరిని నమ్మినాను 
తామసమును తాళలేను వర - త్యాగరాజాప్తా మదిలోను 


వ. ఈ లాగున ప్రహ్లాదుం డాత్మసంతోషము గలవాండై నారదగురుస్వామిని జూచి 
మజియు నేమనుచున్నాడనిన. 


క. దేశిక! నలుగురిలో బర 
దేశిగ నెంచకయు నన్ను దేవుండు సతితో 
నాశన్‌ పలికిన వార్తలు 
ఆశుగ దెలియంగం బలుకు మమరేశనుతా ॥ 


వ. ఈలాగున వైకుంఠము నందు జరిగిన లక్ష్మీహరి సంవాదంబు వివరంబుగా 
దెలుపుమను ప్రహ్లాదునికి నారదగురువు లెరింగింపు మార్గం బెట్టులనిన. 


లక్ష్మీం ప్రతి శ్రీమన్నారాయణ: (లక్ష్మీదేవితో శ్రీమన్నారాయణుడు) 


చ. కలశ సముద్ర రాజవర కన్యక! చిత్రము నాలకింపు భూ 
తలమున నిశ్చలుం డొకడు దానవపుత్రుండు వానిభక్తిచే 
వెలపడిపోతి నామనసు వేరుగ మారదికేమిసేతు! నీ 
వలె నను బాయలేండు కని వచ్చెదనంచు ప్రయాణ మయ్యెడున్‌. 


వ. అంతట తన్నెడంబాయ నాలోదించు భగవంతుని హృదయం బెణీంగి తన చెలికత్తె 
నీక్షించి యతిచింతాక్రాంతయై లక్ష్మిదేవి పలుకుటెట్టులనిన. 


ద్వి. ఈశ్వరినై పుట్టి యాకర్మమెల్ల - శాశ్వతమాయెగా సఖియరో వినుము ॥ 
నిన్నటి రాతిరి నిండారగను - మిన్నైన సొమ్ములు మేనెల్లనించి ॥ 
సొగనున నేం గాంచి సొక్కుచునుండ - నగధరుండావేళ న ననుజూచి శిరము ॥ 
ఊచుచు బాగైన యురగతల్పమున - యోచనాక్రాంతుండై యుండి దిగ్గునను॥ 
లేచి నే వేంచేతు లేమరో యనుచు -నేచుచు మాటాడె నేమందునమ్మ॥ 
పడతిరో సొగసెల్లం బానుపుపాలు - పడేసి నిక నోర్వవశమౌనె చెలియ ॥ 
అనుచును నీవార్తలాడిన లక్ష్మి - ఘనుని దాం జూచుచు గ్రక్కున. బలికె॥ 


వ. మణీయు శ్రీహరిని జూచి లక్ష్మీదేవి యొకవాక్యము పలుకుటయును, శ్రీహరి 
యొకవాక్యము ప్రత్యుత్తర మిచ్చుటయును నెట్టులనిన. 


ie తెలవార ప్రొద్దుగూకులు మీకు నిజదాస - వెజ్జియేలనొ పనుల్‌ వేరెలేవె 

రో అటువంటి | వరభక్తుం డరుదారె గాని నీ - వీ మాటలందు వేరెంచ వలదు 

అ మాటిమాటికి మీరు మహికినేగుటవల్ల - మదితల్లడిల్లును మదనజనక 

రీ) ఎన్నాళ్ల కెన్నాళ్ల కెవరికోసము నేను - నినుబాసి చనితినో నీరజాక్షి 
ద్రుతముగానాడు చనలేద ధృవుని కొజకు 

ర) రి ఒకడు కోటాను కోట్లలో నుత్తముండు 

అందుకే నేను నిను బాసి యార్తిబడితి 

ర) నింత మాత్సర్య మెందుకే యిందువదన | 

క. (లక్ష్మ త్రో త్రోవ నెజీంగిన బాలుడు 

భావంబును బట్టుకొన్న( బలుకుటెటులనో 

(హరి నా వైనంబుల నేచుచు 

ద్రోవందే కల్ల సేయ దొరలెను నుమ్మీ॥ 


C 


Cet eEE 


SAC 


వ. ఇటువలె నమ్మిక బలికి ప్రహ్లాదునొద్దకు బోవుట కుద్యుక్తుండైన శ్రీమన్నారాయణుని 
జూచి లక్ష్మీదేవి మజీయు నేమనుచున్నదనిన. 


క. ఏదారినైన వానికి 
వాదాడి వరంబొసంగి వచ్చెదనని నా 
మీదాన బెట్టి చనుమిక 
నా దాహము దెలిసికొమ్ము నళినదళాక్షా | 


వ. ఈలాగున శ్రీవైకుంఠమునందు జరిగెనని ప్రహ్లాదునికి నారద గురుస్వామి పలుకు 
టెట్టులనిన. 


క. సాకేతపురిని నిన్నను 
న్రీకాంతుండు కాంతతోడ జింతించెను తా 
నా కరుణారస వార్తలు 
ప్రాకటముగ నీకు నెను పల్కితిసుమ్మీ॥ 


క. ఈలాగు నడచు వార్తలు 
బాలక నీ భాగ్యమెల్ల' పండాయెనురా 
నీలో దగిలెను శ్రీహరి 
యాలోచన సేయనేల అభయంబిదిగో॥ 


ద్వితీయాంకము సమాప్తము. 


తృతీయాంకము 


వ. ఈలాగున ప్రహ్లాదస్వామి శ్రీమన్నారద గురువు పలికిన శ్రీవైకుంఠ వృత్తాంతమంతయు 
వినంగానే పరవశమున సర్వస్వము శ్రీహరిమయమై తోచియుండగ నాలుగు దిక్కులు 
గలయ వీక్షించి యింకను శ్రీహరి ప్రత్యక్షము గాలేదని యత్యంత వ్యసనాక్రాంతు(డై 
ప్రలాపించు మార్గం బెట్టులనిన. 


సీ. ఆది నెజుగు మాటలా మౌని తెల్పగ - నడగిన పరితాప మధికమాయె 
వ్యసనాగ్నిచేం జాలవేగు చుండగ మౌని - వార్తలు నాజ్య ప్రవాహమాయె 
హరిని గానని వహ్నినార్చ లేకుండగ - మౌని పల్కులు పవమాన మాయెం 
దత్తరమందుచుం దనువుస్తుక్కుచు నుండ - ముని పల్కు మోహాబ్ధి మునుంగనాయె. 
గనులు తెరచిన గూర్చిన కంతుజనకు - చాక చక్యంబు చెలగంగ సారసాక్షు 
వెట్టి తలకెక్కి నామముల్‌ వేవిధాలం - దాను దలపోసి పలికెను తాలలేక, 


కీర్తన నీలాంబరి - ఆది 


పల్లవి : ఎన్నగ మనసుకురాని పన్నగశాయి సొగసు 
పన్నుగం గనుగొనని కన్నులేలే - కన్నులేలే - కంటి మిన్నలేలే 
మోహముతో నీలవారి వాహకాంతినిం గేరిన 
శ్రీహరిని గట్టుకొనని దేహమేలే - దేహమేలే - ఈగేహమేలే 
సరసిజ మల్లె తులసీ విరజాజి పారిజాత 
విరులచేం బూజించని కరములేలే - కరములేలే - ఈ కాపురములేలే 
మాలిమిని త్యాగరాజునేలిన రామమూర్తిని 
లాలించి పొగడని నాలికేలే - నాలికేలే - సూత్రమాలికేలే 


వ. ఇవ్విధంబున ప్రహ్లాదస్వామి తిరుగ జింతించునది యెట్టులనిన. 


ఉ. శ్రీవసుధాధినాథ సుర సేవిత దివ్య పదారవింద యో 
దేవ భవత్పదాంబుజము దిక్కని నా మదిలోన నమ్మి నీ 
సేవకు దోసీలొగి మది చింతయొనర్చిన వాండగాన నా 
భావ మెటీంగి 'నీదు ముఖపంకజముం దగం జూపవే హరీ. 


ఉ. శ్రీధర! రామచంద్రముని చింతిత పాద సరోజ! శ్రీహరి! 
మాధవ! మారకోటి నిభ! మంగళదాయక! మంజుభాషణా! 
ఓ ధనవీర! వీరవర! యోగి హృదాలయ! నన్నుబ్రోవవే! 
నాథ! సురోత్తమాకృతిని నారద సన్నుత వేగం జూపవే. 


వ. ఈలాగున నతి చింతా క్రాంతుండై కజంగుచుం బలుకుటెట్టులనిన. 


కీర్తన వరాళి - చాపు 
పల్లవి : ఏటి జన్నమిది హా ఓ రామ 


౧ 


అనుపల్లవి : ఎటి జన్మమిది యెందుకు. గలిగెను 
యెంతని సైరింతు హా ఓ రామ 


సాటిలేని మారకోటి లావణ్యుని 

మాటిమాటికి: జూచి మాటలాడని తన 
సారెకు ముత్యాల హార మురము పాలు 

గారు మోమును గన్నులారం జూడని తన 
ఇంగితమెజీగిన సంగితలోలుని 

పొంగుచుం దనివార గౌగిలించని తన 
సాగరశయనుని త్యాగరాజనుతుని 

వేగమె చూడక వేగెడి హృదయము తన 


వ. ఈలాగున ననేక విధముల మొరపెట్టియు శ్రీహరి దర్శనము లేదని 
యతిచింతాక్రాంతు(డై పలుకునది యెట్టులనిన. 


క. కరివరదుని గన గోరుచు 
గరగుచు గన్నీరునించి కలయో, లేడో 
హరిహయ బ్రహ్మాదులకును 
హరియగ పడువాండుగాండె యని మూర్చిల్లెన్‌. 


వ. ఇవ్విధంబున ప్రహ్లాదుండు ప్రపంచమంతయు మఖజిచి మూర్చంజెంది యుండు 
సమయంబున. 


ద్వి. అణురేణువుల యందు నచలంబులందు - నణంగి చెలగుచు నుండు 
నాదిదేవుండు ॥ 
ఆద్యంతరహితుండు నమలుండు వేద - వేద్యుండు నిజభక్తు వ్యసనంబు, దెలిసి | 
పొంగారు జలధిలో బొందుగా నడుమ - బంగారు చవికెలో బాగుగానుండు ॥ 
శృంగారి లక్ష్మిని శ్రీహరి మజచి - రంగైన వస్త్రంబు రాపాడుచూడ ॥ 
మాణికృమయమగు మకుటంబు కదల - నాణి ముత్యపు సరు లసియాడ మిగుల || 
చిన్ని మోమున. జిరు చమటలూరంగ6 - బన్నీరు గంధంబు పరిమలళింపంగ || 
వసుధపైం బవళించి వాడియున్నట్టి - యసుర పుత్రుని చెంత కాక్షణమునందు ॥ 
అత్యంత ప్రేమతో నంకమందుంచ - సత్యవంతుని జూడ శౌరి తా వెడలె॥ 


వ. ఈలాగున అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండు శ్రీమన్నారాయణుండు అత్యంత 
కృపాళుండై శ్రీవైకుంఠము నుండి వెంచేయు వైభవమెట్టులనిన. 


ఉ. శ్రీవనితామనః కుముద శీతకరుండతి మోదయుక్తుడై 
పావన మూర్తి తా నసుర బాలుని భావ మెజీంగి వేగమే 
భావజ కోటికోట్ల నిజ భాసురమెల్లను గోటంజూపుచు 
న్నీ వసుధా తలంబునకు నీశ్వరుండేగు విధంబు జూడరే. 


క. శ్రీమదనే కాండములను 
ప్రేమనుం గాపాడు హరిని ప్రేమముతోడన్‌ 
నామామృత పానంబుల 
నేమముతో జేసికొంచు నేర్పునం గనరే. 


కీర్తన సౌరాష్ట్ర - చాపు 
పల్లవి : ఎంతనుచు వర్ణింతునే యీ - యిందిరా రమణుని నే 


అనుపల్లవి : సంతతము నమ్ము సజ్జనుల యా - సంత తీర్చు వసంత కుమారు 
మెజుగు బంగరు చేల మిరవుద మజీయు నూపురములు ఘల్లనంగ భక్తులంగని 
కరుణామృతము చల్లగ యోగుల దహరములు రుల్లనంగ వేంచేసిన 
తిలకము చెలగంగ జలజాక్షుండిలకు క - దలు ఠీవి వినిపింప౦గ తుంబురు నార 
దులు కని నుతియింపంగ సురలు సుమ - ముల వాన గురియింపంగ వేంచేసిన 
ఘననీలమును. గేరు తనువుపై బునుగు చం - దనము పరిమళింపంగ బాగు ఉర 
మున ముక్తామణులాడగ త్యాగరాజుం - గని చేలావియ్యగ వేంచేసిన 


వ. ఈలాగున శ్రీహరి యత్యంత దయతో వేంచేయు సమయంబున ప్రహ్లాదుని? జూచి 
పలికినది యెట్టులనిన. 


క. పుడమిచెలిమగడు తాళక 
కడు వడిగా నడచివచ్చి కరుణాయుతుండై 
జడియకుమని ప్రహ్లాదుని 
నుడుపతి ముఖుం డప్రమేయుం డురమునం జేర్చెన్‌. 


వ. ఇవ్విధంబున నడలి బడలి హరిగుణముల పాడి వాడి మేను చిక్కి సొక్కి 
సోలియున్న ప్రహ్లాదస్వామి నిన్సంగుండైన శ్రీరంగనాథుని శుభాంగ సంగము చేత 
మూర్చదెలిసి తన యంతరంగమున యోచించునది యెట్టులనిన. 


సీ. శ్రీలక్ష్మికైననుం జిక్కని యంకంబు - హరియు భక్తునకిచ్చి యాదరించె 

నా సుఖంబులచేత నార్హులెల్లనుం దీర - నేడు భాగ్యంబని యాడుకొనుచు( 

గడు దీర్హబాహుని కమలాయతాక్షుని - గమనీయవదనునిం గనుగొనంగ 
నాశ్చర్యమొకవంక హర్షంబు నొ కవంక - గడుభయంబొకవంక౦ గల్గునటుల 
నింతసౌఖ్యంబు లెటుగిల్లెనిపుడు తనకు - చింతచేం గుంది మూర్చిల్లు చిత్తభరమొ 
స్వాంతమందునం గన్నట్టి స్వష్నమేమొ - యనుచు ప్రవ్లోదుడిరితి'నాడుకొనెను. 


వ. ఇటువలెం బలికి ప్రహ్లాదుండు యేలనిట్టి భ్రమలు జెందినానని సాక్షాత్కరించిన శ్రీహరి 
నేత్రానందముగ గే సేవించి నిశ్చయించున దెట్టులనిన. 


క. ఇదిగో శ్రీహరి వారిధి 
యిదిగో భూమ్యంతరిక్ష మిదిగో 
ఇదిగో స్వవ్నముగాదిది 
యిదిగో నను గౌరవించె నిదె ధన్యుండన్‌. 


వ. ఇవ్విధంబున నిశ్చయించి తన మనంబున గోరుచున్న మహాభాగ్యంబుం 
గొనసాగెననుచు బ్రహ్మానంద జలధిలో నోలలాడుచు. బరవశుండై యున్న 
వివరంబెట్టులనిన. 


సీ. హర్యంక కరసౌఖ్య మనుభవించుటచేత+ - బూర్లుండై యీ బాహ్యబోధలేక 
విన్మయంబులవల్ల వికసింప గన్నులు - హర్షంబుపట్టక యట్టి కూర్చి 

యానంద మూర్చచే నంత యింతని లేక - యాద్యంతరహితుని హరినిం జూడ 
చిత్తషట్బరణంబు శ్రీమాధవ ముఖాబ్ద - మాధుర్యములచేత మలయుచుండం 
దనువు సర్వోన్నతంబైన దశనుం గూడ - దొరకరానట్టి భాగ్యంబు దొరికెననంగ 

బుద్ధి యానంద పరవశంబునను తగుల - నసురపుత్రుండు నపరాధమనుచు మ్రైక్కె. 


వ. అంతట ప్రహ్లాదుండు దిగ్గునలేచి జగన్నోహనాకారుని, జగద్దురుని, శంఖచక్ర 
శార్జ నందక గదా పంచాయుధ ధరుని శరణాగతసులభుని, పుండరీకాయతాక్షుని, 
పురొణపురుషుని, నవరత్నఖచిత కుండల దిపిత సుందర గండస్థలుని, 
నారాయణుని, కల దిక్సాల మకుటవిరాజిత పదారవిందుని, సార్వభోముని, 
శ్రీవత్సాంకిత వక్షఃస్థలుని, సితామోహన విగ్రహుని, నాజానుచతుర్యా ర్నాహుని, ననంత 
గరుడ విష్వక్సేనొది సపరివారుని, నాద్యంతరహితుని, నవ్యబఎతాంబరధారిని, 
నతజనార్తహరుని, నవ్యాజ కృపాసాగరుని, నచ్యుతుని, ననిర్వాచ్యచరితుని, 
నఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండగు శ్రీమన్నారాయణమూర్తిని సేవించి స్తోత్రంబు 
సేయు మార్గం బెట్టులనిన. 


సీ, సర్వలో కాధార శాశ్వతాగమసార - ధరసుతారమణ వందనము నీకు 
సర్వోపనిషదర్ధ! సారసదళనేత్ర! - తరణికోటిసమ! వందనము నీకు! 
నెవ్వరిభాగ్యమో యెందున దాగితో! ! - యెందు గౌగిలి(జేర్తు నేమిసేతు! 
నింతముద్దింత రీవింత ధీరతనంబు! - నల్పచిత్తులకెల్ల నరుదు కాన 

గంటి తొల్లింటి పుణ్యంబు కన్నులార - నిదియ భాగ్యంబు నిపుడు తనకు 

ననుచు నానందజలధిలో నట్టి మునిగి - వదరి హరిపాద కమలముల్‌ పట్టుకొనెను. 


వ. ఈలాగున శ్రీహరి పదముల బట్టుకొని ప్రహ్లాదుండు పలుకునది యెట్టులనిన. 


కీర్తన భైరవి - ఆది 


పల్లవి : ఏనాటి నోము ఫలమో - ఏ దాన బలమో 
“అనుపల్లవి : శ్రీనాథ బ్రహ్మక్టైనను నీదు సేవ దొరకునా తనకు గలుగుట 
నేను గోరిన కోర్కులెల్లను నేడు తనకు నెరవేరెను 
భానువంశతిలక నా పాలి భాగ్యమా సజ్జన యోగ్యమా తన 
నీదు దాపు నీదు ప్రాపు దొరికెను నిజముగా నే 'నీసొమ్మెతిని 
ఆదిదేవ ప్రాణనాథ నా దంకముననుంచి పూజించ తన 
సుందరేశ సుగుణబ్బంద దశరథనంద నారవిందనయన పావన 
అందగాండ త్యాగరాజనుత సుఖమనుభవింప దొరకెరా భళి తన 


వ. ఈలాగున పలికి ప్రహ్లాదుండు తిరుగ స్మరణ దర్శనానంద జలధినీదుచు బలుకునది 
యెట్టులనిన. 


క. తిరుగానందాంబుధిలో 
బరమాత్ముని దన్నుమటిచి పరవశతను తా 
హరి హరి హరి యనుచుండగ 
వరదుడు తారకముంబట్టి వార్తలు పలికెన్‌. 


తృతీయాంకము సమాప్తము. 


చతుర్ధాంకము 


వ. అంతట బ్రహ్మానంద జలధిలో నోలలాడుచున్న ప్రహ్లాదుని జూచి యతని చిత్తశుద్ధి 
లోకులకు దెలియం జేయుటకై తలంచి నిజ భక్తజన సంభాషణమందు నాసగలవాంై 
శ్రీమన్నారాయణమూర్తి పలుకున దెట్టులనిన. 


శ్లో. అరసికజన సంభాషణతో 
రసికజనేషు వాక్కలహః శ్రేయః ॥ 


క. తలపున మోక్షదుండగుచును 
వెలుపటి కా శుద్ధిగలిగి వేడుకగాగన్‌ 
తెలియని లోకులకెల్లను 
జెలరేగుచు వాదులాడం జక్రియు దలంచెన్‌. 


వ. శ్రీహరి ప్రహ్లాదుని. జూచి పలుకు వాక్యం బెట్టులనిన. 


ఉ. ఎప్పుడు పూర్ణకామి సుఖి హెచ్చుగ వేల్పుల కాదిమూలమై 
చెప్పతరంబుగాదు తన చేతన జన్మములే మతజ్ఞులో 
గొప్ప తపంబొనర్చుచును కోర్కెల నిమ్మన సంతసీల్లుచున్‌ 
తప్పక నిత్తు సంపదలు దానవ పుత్ర వరంబులందుకో. 


వ. ఈలాగున శ్రీమన్నారాయణుడు ప్రవ్లాదునిజూచి కామ్యవరము లందుకొమ్మనిన 
వార్తలు విని సహింపక యెదురు పలికినది యెట్టులనిన. 


క. ఆనాటి దాహమెల్లను 
నేనార్చగ నిన్ను(జూచి నేర్పునమదిలో 
బానకవు పుల్లరితిని 
హినంబగు వార్తణబలుక నిది సమయంబా. 


క. సదయామర తరువును( గని 
ముదమునం బొక్కడుగం బోవు మూఢుండు గలడా 
మొదలైన వేల్పు లెజుంగని 
పదములంగని విడువ(జాల( బదిమారులకున్‌. 


వ. ఇవ్విధంబున బలికి తిరుగ శ్రీహరిని జూచి పలుకుటెట్టులనిన. 


క. స్వల్పము లడుగనుం జూచుట 
కల్పాంతరమైన తృప్తిగాదయ మదిలో 
గల్పన చాలు బిలేశయ 
తల్పామర వినుత! బ్రోవు తాళను నేనున్‌. 


కీర్తన శంకరాభరణము - త్రిపుట 


పల్లవి : నన్నుబ్రోవకను - విడువనురా రామ 
కాసును వెతుకగ గన్న రత్నమురీతి 


దోసము తొలగింప దొరికితివికాని 
అంబలి దినువేళ నమృతమబ్చిన రీతి 

తుంబురు సన్నుత దొరికితివికాని 
చెయ్యలసినవేళ దెప్పదొరికినరీతి 

నయ్యా నా పాలిటి కమరితివికాని 
ఆడబోయిన తీర్లమెదురైనరీతి 

నీడు జోడులేని యిష్టుడవైతివి 
సిగ్గుపోవువేళ చీరలిచ్చినరీతి 

నొగ్గి మాయింటికి వచ్చితివికాని 
ఆగమ నిగమ చయార్థము నీవని 

త్యాగరాజనుతీ తలచియున్నాను 


వ. ఈలాగున బలికిన ప్రహ్లాదుని జూచి దృఢభక్తిగల మనస్సును శోధించుటకై న్రీహ రి 
పలుకుటెట్టులనిన. 


ఉ. నాయెడ నాసగాని మది నాలుగు లోకములెల్ల సత్యమే 
నీయెడం బ్రేమగొంటి నిది నిశ్చయమే ననుజూచి లబ్బమే 
మాయెను? ఏది యేదనగ మరులు లేదన నీవు నవ్వేరా? 
చాయగు కిర్షిగాదు మనసారగ | నిత్తు వరంబులందుకో. 


వ. ఇవ్విధంబున ప్రహ్లాదుని మోహింప జేయుటకై శ్రీహరి తిరుగం బలుకునది 
యెట్టులనిన. 


క. ఎడలేని ప్రేమగొంటిని 
కడు భక్తియు నీకు. గలదు కలదని తానే 
యడియాసం జూపి భవమున 
వడిగా మోహింపం జేయు వార్తలు పలికెన్‌. 


కీర్తన ఆరభి - చాపు 


పల్లవి : అడుగు వరముల నిచ్చేను 
“అనుపల్లవి : అడుగడుగుకు నిన్నే దలచుకున్నాను - అద్భుతమైన భక్తికి సొక్కినాను 
ధనకనకములు ఎన్నైన నీకు - దారపుత్రులు సొగసైన యిండ్ల 
చనువున నొసగుదు సంశయమేల - తనువు చిక్కంగనేల దానవబాల 
అక్రమ దనుజులం గొట్టి నీ - యాపదలను తలమెట్టి 
విక్రమమున బహు విఖ్యాతిగా విధి - శక్రాదుల పట్టముల నొసగదు 
వాజి గజాందోలికములు నీకు - వరమైన మణి భూషణములు 
రాజిగ నొసంగక రవ తాళలేను - వరత్యాగరాజాప్తుడ నేను 


సనకాదయః : మాయామోహకరీ ॥ 
(సనకాదులు "మాయామోహకరీ" అను కీర్తన పాడుదురు) 


వ. ఇటువలె వంచనగాం బలికిన ప్రపంచనాథుని పలుకులువిని సైరింపక ప్రహ్లాదస్వామి 
పలుకునది యెట్టులనిన. 


క. పామరులను( బలుకుము మజీ 


సామర్థ్యములెల్ల నీవు సాగరశయనా 
నే మజువను చరణంబులు 
నామనసుకు సొమ్మునీవు నళినదళాక్షా. 


వ. ఇటువలె బలికి తిరుగ శ్రీహరినిం జూచి పలికినది యెట్టులనిన. 


కీర్తన కేదారగౌళ - ఆది 


పల్లవి : వారిజ నయన నీవాండను నేను - వారిజానన బ్రోవు 
అనుపల్లవి : సారెకు మాయా సాగరమందు - నేరక మునిగే నేమము లేదు 
ధనకనకములను దారపుత్రులం గై - కొని మజవను రవితనయు(డ గాను 
వాజి రథములను వారము కైకొని - రాజులనడచు పార్థరాజు నే గాను 
నీజపములు నవనిధులౌ త్యాగ - రాజవినుత యీ దురాశలం దగలను 


క. ఏపాటి భవసుఖంబులు 
నీ పాద సరోజభక్తి నిజముగ నిమ్మా 
కాపాడు నీదు భక్తుల 
వ్యాపారము సేయలేక వేసారితివా? 


వ. ఇవ్విధంబున సకలమైన యైహికభోగాదులయందు నిస్పృహ భావంబున బలికి 
మణీయు నాత్మజ్ఞానానందమయుండగు ప్రహ్లాదుండు శ్రీహరిని. జూచి 
పలుకుటెట్టులనిన. 


క. ఓపిక చేతను వెలిగెండి 
యీ పంచాత్మకపుమేను నీలోకంబున్‌ 
ప్రాపనుకొనదే మది నీ 
కాపట్యములెల్లం దెలిసి కదలను సుమ్మీ. 


కీర్తన దేవగాంధారి - ఆది 


పల్లవి : తనలోనే ధ్యానించి తన్మయమె కావలెరా 
అనుపల్లవి : తన గుహలో దానుండె - తావును( దెలియంగవలెరా 
నీ మర్మ మాక్షణమే - నిశ్చయమై తెలుసునురా 
ఏనను మాయావేళ - నేవంకో తెలియదురా 
తొలికర్మమే బలము - తీయకూడదు విధికి 
ప్రకృతి స్వభావములు - ప్రజ్వలించుచు నుండు 
లక్ష్యముచేయరు మదిలో - లక్షాతరములకైనా 
మ్రింగిన కళ్ళను రుచుల - మేలుగనేవారెవరు 
భూతములైదును నీవు - పొరలచేయుచున్నావు 
నిరవధి శయ్యపై నీవు - నిత్యానందమున నున్నావు 
శ్రీత్యాగరాజుని చేపట్టి రక్షించేవు 


వ. ఇవ్విధంబున బ్రహ్మజ్ఞాన నిష్టుడై పలికిన ప్రహ్లాదుని జూచి పరబ్రహ్మమైన 
శ్రీమన్నారాయణమూర్తి పలుకునది యెట్టులనిన. 


సీ, మాయల దేహాభిమానంబుల జయించి - వర్ధిల్లునట్టి నీవంటివాని 


గని యభీష్టములిచ్చి కరుణతో భువి - చక్రవర్తిగా జేసి నే వరములిత్తు 
స్వల్చమైనట్టి యాస్వర్గ భోగములకై - భువిలోన జపతపంబుల నొనర్చు 
కామార్థులకు నేను కలనైన గాని కన్స - డను పామరులకేపాటి వినుము 
బాల సతతంబు నీ రాజ్య పాలనంబు - సల్పగాః జూచితే గాని శమముగాదు 
కొమ్ము నీ హృద్గతంబైన కోర్కెలెల్ల - స్వస్థచిత్తుండవై యుండు స్వపురమందు. 


వ. జగదీశ్వరుండు తిరుగ బలుకునది యెట్టులనిన. 


ద్వి. భవసుఖంబుల కాసపడుచు నీ ధరను - అల జపధ్యాన పూజాది కర్మముల | 
నొనరించుచును నగ్నినొక కాలనిలచి - ఘనవేషములం దాల్చి గాసందు జనుల ॥ 
గన నాన గొనదయ్య కడుభూతమైన - తనకు వారికి మంచితనమదెన్నటికి | 
నిర్మలచిత్తులై నిఖిలజ్ఞులైన - ధర్మకర్మాదులం దప్పి లయించి॥ 
దేహాశ వీడి విదేహులైనట్టి - సోహంబనుచు మదిసొంపు మీరంగ॥ 
ప్రజలు తానీవంటి బ్రహ్మనిష్థులకు - దెబగుబలుగ గడిదేరి యెదురౌచు | 
వలసి యొల్లని వరము వరుసగా నొసంగి - యిలను దైత్యులంబట్టి యిపుడు నేం 
దునిమి॥ 
యెల్లకాలము భూమినేలగా జేతుం గొల్లగా వరముం జేకొనుము ప్రహ్లాద ॥ 


వ. ఈలాగున తన దయకు బాత్రుండని యెంచక నిర్ద్ణయుని వలెనే పలికిన శ్రీహరినిం 
జూచి ప్రహ్లాదుడు అత్యంత దీను(డై యానంద బాప్పధారాసిక్త కపోలుండై పలుకునది 
యెట్టులనిన. 


క. దీనార్తి భంజనుండని 
యానాడే కీర్తినికు హెచ్చెను కనవే 
నీ నోము సేయువాండని 
శ్రీనాయక నాదుపైనం జింతయు లేదే. 


వ. ప్రహ్లాదస్వామి తిరుగం బలుకున దెట్టులనిన. 
క 


కద్దని నమ్మిన భక్తులం 
బద్దునంగని నీదుమనసు పాకంబగునే 
సద్దయుండ వైతివైనను 

చద్దన్నపు మీదివెన్న చందమునగునే. 


క, వంచన సేయకు నాయెడం 
గొంచెతనంబదియు నీకు కోదండధరా 
మంచిది నీ నడతలు వ 
ర్లించెద నిను నిర్మలాత్మ నీరజనయనా. 


వ. ఈలాగున శ్రీహరి గుణానుభవంబులను ప్రహ్లాదుండు వర్ణించునది యెట్టులనిన. 


కీర్తన నాగగాంధారి - చాపు 


పల్లవి : ఓరామ రామ సర్వోన్నత నీకిపు - డోరవంచన యేలరా ఘృణాకర 
వేదశిరములెల్ల నాదరణతో నీ - వే దైవమని నమ్మితి మేనమ్మితి 
పెద్దలైన వారి యొద్దనే సత్యము కద్దని నమ్మితిని సమ్మతిని 


బంధురత్నమా దయా - సింధువీవని సత్యరత్నమ వనుకొంటిని రమృంటిని 
భరతుచర్య న సహచరునితో నిండారం - గరగుచు( బలికితివే కాచితి 
సతిమాటలుసదా కపిజుచే విని న -మృతిని గౌగిలించిన శుభానన 
వరభక్తకోటులు కొనియాడ నీవు - వారల బ్రోచినది లేదా మరియాద 

ఈ జగతిని ప్రహ్లాదుని బ్రోమట - కీ జాలమిక తాళ నీవేళను 


వ. ఇవ్విధంబునం గనులు కలంగగ నంతరంగము కరంగగం బలికిన ప్రహ్లాదుని. జూచి 
కపటపు చిరునవ్వెలయ శ్రీహరి పలుకున దెట్టులనిన. 


చ. కపటపునవ్వుగాగం జిజకాలము లింద్రియ నిగ్రహంబుచేం 
దపమొనరించువారలకుం దప్పవు భోగము లింద్రసౌఖ్యముల్‌ 
అపరిమితాపదల్‌ మదిని నార్చుచు ధైర్యముసేయు నీదుపై 
కృపగల వాడనైతి బహు కీర్తిగ సంపదలీక తీరునే. 


వ. తిరుగ శ్రీహరి కపట వాక్యములు పలుకున దెట్టనిన. 


క. నీకొక మర్మము దెలిపెద 
లోకుల కరుదైన నిధుల లోకువసేతున్‌ 
చేకొనుము చనెద దూరము 
నాకోర్కెలు నాదుపనులు నానావిధముల్‌. 


వ. ఈలాగున నెడబాయందలచి పలికిన శ్రీహరి వాక్యములను వినంగనే ప్రహాదుండతి 
వ్యసనాక్రాంతుంజై పలుకున దెట్టులనిన. 


క. చనవలెనను వార్తనువిని 
కనులను బాప్పములురాలం గడు దుఃఖముతో 
వనరుహనయనునిం జూచుచు 
దనుజార్భకుం డడలుకొన్న తరి యెట్లన్నన్‌. 


ద్వి, ఏ యాలి సుతులకై యెవరిపైకాలకు - నాయాసమగు తపంబమరజేసితిని | 
ఏ శత్రువర్గాలకే రాజ్యములుగోరి - యాసించి నే తపంబమరేసితిని | 
ఏ దేవతలగోరి యేజలంబులలోన - ప్రాదేశకుక్షియై ప్రార్థించుకొంటి ॥ 
ఏ యాపదలను నేనెటీగి తాళితిని - మాయావిలాన నామది నెలుగలేవ | 
నిను సుఖదుఃఖముల్‌ విశ్వమంతయును - నిను వినాయెవ్వరే నిఖిలభావజ్ఞ॥ 
న్యాయమా నీకు నన్యాపదేశముగం - బాయనెంచుచు మాట బల్కితివిపుడు | 
తాళదు యామాట తాళదే మనను - వేళగాదిది వేదవేద్య మ్రైక్కెదను ॥ 


క. ఎడబాయం దలచినానిక 
విడువను నాతండ్రి నిన్ను వేమరుమదిలో 
జడియక నీపదయుగముల 
దడసేయక కట్టివేతు దాళను నేనున్‌. 


కీర్తన మధ్యమావతి - ఆది 


పల్లవి : శ్రీరామ జయరామ - శృంగారరామ 
“గారవమున బ్రో వు - కరుణాసముద్ర 


నాలోని జాలి నీ - కేల తోచదురా 
మనసిచ్చినాతోను - మాటాడేదెపుడు 
తాల నీవేళ నిక - తాళమారామ 
బలిమిని వలచితే - చలమా ఓరామ 
ఈసౌఖ్య మీభాగ్య - మెందైన గలదా 
జపమేమొ తపమేమొ - యపరాధమేమో 
పంకజనయనా నా - కుంకుమ నీవే 
అవనిజాధిప నాసొగ - సెవరిదె రామ 
నీవు నిమిషములేని - భావుకమేలే 
తోషింపకెన్నాళ్లు - తోదునేరామ 
ఎల్లసౌఖ్యములు - మనసొల్లదేరామ 
పాయగా మేను సగమాయె నోరామ 
ఈయంద మీచంద మెందైన గలదా 
కూర్చు వెతలార్చు కడ - తేర్చవే రామ 
మిక్కిలి మ్రొక్కి చెజిక్కితి రామ 
రాజిల్లు శ్రీత్యాగరాజాది వినుత 


వ. అంతట ప్రహ్లాదస్వామి తనలో దానే స్వరూపమెలీంగి యపరో క్ష 
సాక్షాత్కారమైనందున _ నజ్ఞాన _ జనితమైన _ జాలినిక జెందనేల అని 
ధైర్యానందజలధిలో నీదుచు బలుకున దెట్టులనిన. 


క. ఇంతటి భాగ్యము గల్లగ 
జింతల చేంజిక్కనేల శ్రీహరియనుచున్‌ 
అంతకరణంబున జగ 
మంతయు హరిమయమటంచు నమరగం బలికెన్‌. 


సీ. వెన్నయుండగ నేతి వెసనంబుపడనేల - అన్నముండగం జొన్నయంబలేల 
తల్లి గల్గు సుతకు దాది వెసనమెలం - దన్ను దాం దెలిసిన తత్త్వమేల 
వ్యాధిహినునకును వైద్యుని చెలిమేల - స్వధనంబులుండం బంచాంగమేల 
నన్ని నీవనువాని కమరభిదంబేల - ధీరునకొక వైరి దిగులదేల 

నాదు భావంబు నీవెంచి నన్ను( బ్రోవు - మన్యమైన సహింపలే నప్రమేయ 
నీవు నా యొద్ద నుండుటే నిండు సుఖము క్షాసుతాధీశ నీ కటాక్షంబె చాలు. 


కీర్తన బిలహరి - చాపు 


పల్లవి : సరసీరుహనయన నీ కటాక్షమే చాలు సజ్జన జివన 
న మర్భకుల కామించి కన్నట్లు - దానమీలంకను దయజూచినట్లు 
సాధుసంగతి నేను సలిపినయట్ల - మాధుర్య భోజనము చేసినట్ల 
ధనకనకములెల్ల దగిలినయట్ల - దినము దురాశలు దీరినయట్ల 
సింహాసనంబునం జెలగిన యట్ల - బ్రహ్మేంద్రపట్టానుభవ మందినట్ల 
నాల్గొక్కపది భువనము లేలినట్ల - కల్గుకులములెల్లం గడతేరినట్ల 
రాజివభవనుత రమణీయచరిత - రాజిల్లు శ్రీత్యాగరాజాదివినుత 


వ. ఇవ్విధంబున నతి ధైర్యభక్తి గల పలుకులు పలికిన ప్రహ్లాదుని. జూచి అత్యంత 
దయతో నతని నిజభక్తిమార్గము లోకులకెల్ల, దెలియుటకై శ్రీహరి పలుకున 


దెట్టులనిన. 


క. నీ వద్దను నేనుండగ 
నీవలనను చేయుటేమి నిర్మలచిత్తా 
భారము నాతో దెల్పుము 
కావలసిన కోర్కెలొసంగి కాపాడెదంగా 


వ. ఇటువలె సాదరుండై పలికిన శ్రీమన్నారాయణమూర్తిని జూచి అత్యంత 
సంతోషంబున నానందాశ్రు పరిపూరిత లోచనుండై గద్దద కంఠుండగుచు ప్రహాదమూర్తి 
పలుకు టెట్టులనిన. 


క. ఎన్నిన నా కోర్కెలు విను 
పన్నుగ నే సొమ్మువెట్టి పరిమళములచే 
మిన్నైన మేన నలదుచు 
కన్నుల నేం జూచి చూచి కాలము గడుతున్‌. 


కీర్తన వరాళి - చాపు 
పల్లవి : వదనుండేదే బహుమేలు వారిజాక్ష 


“అనుపల్లవి : అద్దంపు మోముగల రంగ - అనుపమ మోహనాంగ 
బంగారు పూల. బూజింతు - బాగుగ నిన్ను సేవింతు 

శృంగారించి కౌగలింతు - చిరకాల మారాధింతు 
ముంగల నే నటియింతు - ముద్దుమాటల( దేలింతు 

సంగీతము వినిపింతు - సారెకునే సంతోషింతు 
సత్తమాత్రమా నీయందు - చిత్తముగాని పోదెందు 

తత్తరము. దీర్చుకొందు - త్యాగరాజ సులభుడందు 


వ. ఇవ్విధంబున( బలికిన పలుకులు విని శ్రీహరి ప్రహ్లాదుని నిజభక్తిగల హృదయ 
మర్శంబు దెలియ బలుకున దెట్టులనిన. 


క. అంకమొసంగితి నాసుర 
శంకల వధియింతునంటి సంపదలొసగే 
నింకన్‌ నా దయయెట్లో 
సంకేతము దెల్పు రాత్రిచరవర తనయా. 


వ. ఈలాగున బలికిన శ్రీహరిని గనుంగొని ప్రహ్లాదస్వామి తన హృదయ గతమగు సంకేత 
మెజీంగించు మార్గ మెట్టులనిన. 


క. తీర దలంకారించక తీరదు 
నుతియింపలేక దివ్యాన్నంబుల్‌ 
తీరదు తినిపింపక నే 
తీరదు నీకింక ప్రొద్దు దీనాధారా. 


కీర్తన సావేరి - జంపె 
పల్లవి : తీరునా నాలోని దుగ్ధ 


అనుపల్లవి : సారమౌ నీపాద సారసము 
నాదు హృదయార విందము బెట్టి కట్టుకోక 
కమ్మవిల్తునిం గన్న - కాంతి గలిగిన హరే 
ముమ్మారు పాలన్నము - భుజియింపం బెట్టి 
కమ్మని విడెంబొసగి - కడు రత్నములు మెజయు 
తమ్మ పుటికనుం బట్టి - తానిపుడు నిలువకను 
అనుదినము నీదు పాదాబ్దముల నొత్తుచును 
కనకమయమౌ సురటి కరమునిడి విసరి 
ఘనమైన ఫణితల్పమున నుంచి పాడుచును 
కనులార సేవించి కాలములం గడపకను 
రాజాధిరాజ సురరాజ వందిత పాద 
శ్రీ జానకీరమణ శృంగార జలధే 
రాజ వరుండగు త్యాగరాజ పూజితుండనుచు 
రాజిల్లు నీకీర్తి రాజిగాం బొగడకను 


వ. ఇవ్విధంబున ప్రహ్లాదుండు తన నిజహృదయ మర్మంబు దెలిపి మజియు శ్రీహరిని 
జూచి పల్కునది యెట్టులనిన. 


ఉ. పున్నమనాటి చందురునింబోలు ముఖంబునుం జూచి చూచి యో 
పన్నగశాయి యో దనుజభంజన నన్ను యెడబాయకంచు దాః 
బన్నుగ వేడుకొంచు నిజ భక్తిని నిమ్మని జాలిజెందుచున్‌ 
కన్నుల నీరుతో నసుర కాంతజుండా హరి సేవసేయగాన్‌. 


వ. ఇటువలెం బలికి యూరకున్న ప్రహ్లాదుని జూచి శ్రీహరి పలుకున దెట్టులనిన. 


క. ముందటి భక్తుండు నీవని 
ముందరనే ఖ్యాతిగాను మోదముతోడన్‌ 
అందరు బల్కగ జేసితి 
నిందున నీకన్న భక్తులెవ్వరుం గలరే. 


వ. ఇవ్విధంబునం బలికిన శ్రీమన్నారాయణునిం జూచి సమయమనుచుం దెలిసి పలుకున 
దెట్టులనిన. 


క. స్వర్ణమయాంబర శ్రీకర 
వర్ణాభయహస్త మత్తవారణశరణా 
కర్ణింపుము నామనవి సు 
పర్లునివలె భక్తినిమ్ము పదిమారులకున్‌. 


వ. ఇటువలె వైనతేయునివలె. బరిచార భక్తినిమ్మనిన ప్రహ్లాదుని? జూచి 
శ్రీమన్నారాయణుండు పలుకున దెట్టులనిన. 


క. అజశక్రాదు లెటుంగని 
నిజ భజన పథంబు దెలిసి నిశ్చ్వయమనుచున్‌ 
గజవరదుండు యోచించి న 
హజమున ప్రహ్లాదుజూచి యమరగం బలికెన్‌. 


సీ, సరిసమానము నిను సల్పంగం బూనిన - బరిచారకముసేయు బ్రతుకదేల 
నేరై ఎన దృఢభక్తి నేనెబుంగలేక - యెన్నగా నీ నిజం బెందు లేదు 
నలువక్రిందుకైన నాదివ్యరూపంబు. - గన దూరమైయుండుగాని ధరను 
నీ స్నేహరజ్ఞుచే నిండారం దగిలి నే - నీకు వశ్యుడనైతి నిర్మలాత్మ 
సత్వగుణభక్తికిపుడు నే సాక్షిగాద - నీకు బలుమారు నడుగంగ నీతిగాదు 
యన్యమైనట్టి యధికార మడుగవయ్య - ఖ్యాతిమీరంగ నొసగెదం బ్రీతితోడ 


సనకాదయః : రాజన్సతి గురురయం ॥ 
(సనకాదులు "రాజన్సతి గురురయం" అను కీర్తనము పాడుదురు) 


వ. ఈలాగున పలికిన శ్రీమన్నారాయణుని( జూచి ప్రహాదుండు పలుకున దెట్టులనిన. 


క. ధర్మార్ధ కామమోక్షము 
భర్మాంబర తనకుం గలుగు భక్తియువలెనే 
శర్మంబులెల్ల దొరుకును 
నిర్మలమగు భక్తినిమ్ము నిన్నే కొలుతున్‌. 


శ్లో. నాస్థాధర్మే న వసునిచయే నైవ కామోపభోగే 
యద్యీదృవ్యం భవతు భగవన్‌ పూర్వకర్మానురూపం 
ఏతత్సార్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి 
త్వత్సాదాంభోరుహ యుగగతా నిశ్చలాభక్తిరస్తు ॥ 


వ. తిరుగ ప్రహ్లాదస్వామి పలుకున దెట్టులనిన. 


క. తెగనాడు మాటలెందుకు 
నగధర సరివారిలోన నగుబాటుగదా 
వగలెల్లం జూపి నాయెడ( 
బగసేయుట కేమిఫలము భక్తాధీనా. 


క. నాలోని జాలిందెలిసియు 
నీలాగు బరిక్ష సేయనేలా మేలా 
చాలా ధర్మము గాదికం 
బాలించుర వేగ నన్ను భావజజనకా. 


వ. ఈలాగున ప్రహ్లాదుండు అత్యంతజాలిచే శ్రీహరిని. జూచి మణీయు బలుకున 
దెట్టులనిన. 


కీర్తన సావేరి - ఆది 


పల్లవి : రామాభిరామ రఘురామ ఓరామ 
“అనుపల్లవి : తామసంబేల సీతా మనోరమణ 
పగసేయుటెల్ల నాపాలా నీదు - వగలేల విడజాలవు గజేంద్రపాలా 
నీసొమ్ము నేనడుగలేదు నిండు - మోసమౌ ప్రపంచ మందాసలేదు 
ఆసనీయెడ( దనకుం బోదు నిజ - దాసరక్షక నినువినా గతియులేదు 
నీ సరిసమాన మెవరిలలో రామ - నీరజదళాక్ష చిక్కితిరా నీవలలో 
న్రీపతే నను మరువందగునా యిది - పాపమేగాని యెడబాయ మనసగునా 


ఆజానుబాహు కరమీరా శ్రీత్యాగరాజుని భవాబ్ది దాటించి వరమీరా 


వ. ఇవ్విధంబునం బలికిన ప్రహాదునియొక్క యాంతర ఛభక్తిమార్గమును. దెలియుటకై 
శ్రీహరి పలుకునది యెట్టులనిన. 


క, గౌరవమని లాఘవమని 
సారెకు భానించునడత సమ్మతి గాగన్‌ 
వారము సమమై నడిచెను 
వారిని నే నెబుగజాల వసుధాస్థలిలోన్‌ 


క. ఆ భారతీశుకైన స 
దా భేదపు బుద్ధియొల్ల దత్యనుభావం 
బే భక్తి చితయుతమౌ 
నా భక్తికి కట్టుపడుదు నతండే నేనున్‌. 


వ. ఇవ్విధంబున. బలికిన శ్రీహరినిం జూచి ప్రహ్లాదుండు తన యంతరానుభవంబు( 
దెలియంజేయున దెట్టులనిన. 


క. అందరిలోపల నీపై 
నందార్చిత నాదుమనసు నళినదళాక్షా 
ముందు నెజుంగగ లేదా 
సుందర లోకోపకార సుద్దులు గాకన్‌. 


కీర్తన మోహన - ఆది 


పల్లవి : దయరానీ దయరానీ - దాశరథే రామ 
వివరింప దరమా రఘు - వీరానందమున రామ 
తలచితే మేనెల్లం - బులకరించీని రామ 
కనుగొన నానందమై - కన్నీరు నిండీని రామ 
చరణ కౌగిలివేళ - జెలగి మైమజచీని రామ 
చెంతనుండగా నాదు - చింతలు తొలగీని రామ 
ఆసించువేళ జగమెల్ల - తృణమయ్యోని రామ 
శ్రీత్యాగరాజుని - చెలికాడు నీవే రామ 


సనకాదయః : పథి పథికము॥ 
(సనకాదులు "పథి పథికము" అను కీర్తనము పాడుదురు) 


వ. ఈలాగున స్వానుభవంబు తెలిపిన ప్రహ్లాదుని? జూచి యంతరాంతర మర్మములు 
దెలియ వలయుటకై శ్రీహరి పలుకున దెట్టులనిన. 


ద్వి. పంతంబు సాధింప బల్కెదుగాని - యంతకు న్‌ పాత్రుండని యెంచవలదు ॥ 
వెన్నవంటి మనసు విశ్వాత్మకుండు - అన్న నీవెణు/[వా యసురేశతనయ ॥ 
అబ్బబ్బ నీయొక్క యంతరంగమును - గొబ్బునం దెలియంగం గూడలేదికను | 
బాలక నిలోని భావమిట్లనుచు - నీలోకులకు నీవె యెణీంగింపు మిపుడు ॥ 


వ. ఈలాగున శ్రీమన్నారాయణు. డనగా విని యిక తీరదని ప్రహ్లాదుండు తన 


మనోభావంబు నెజీగింపంజేయు మార్గం బెట్టులనిన. 


ద్వి. సారెసారెకు నామనోరథంబులను - నీరజలోచన నిజముగా వినుము ॥ 
పంకజములకెల్ల భానుచందమున - నింకను( గలువల కిందు చందమున ॥ 
మాన్యయౌ మగువకు మగని చందమున - దీనజనావన దేవదేవేశ॥ 
తనకు నీవటుగాద ధరణీసుతారమణ - మనసిజలావణ్య మంజులవదన ॥ 
వలచుచు నేనొక్క వరమడిగెదయ్య - సలలిత గుణబ్బృంద సాధుహృత్సదన | 
పరమపావన రామ పాపౌఘశమన - కరుణను దయచిసి కావవే కృష్ణ ॥ 


కీర్తన యదుకులకాంభోజి - ఆది 
పలవి : దయసే గయవయ్యా న స - దయ రామచంద్ర 


“అనుపల్లవి : దయను కొంచెమైన నాడు - తలచుచున్న సీతాసుఖము 
క్షితినాథుల రాకయు స - మృతిలేక శ్రీ నీసాకేత 

పతి రాడేయన వచ్చునంటె - సతికి గల్లినానందము 
చెలియరో నావలె నాథునకు - గలరేమో రాలేదని జాలిం 

దెలిసి మ్రైక్కుకో బోవువేళ - బలిమిని నెదురైన సుఖము 
కొంచమీ రూపమా విల్లు - వంచకూడకపోనో యని 

ఎంచి జాలి(జెంద మేను - బెంచి కనిపించినట్ల 
ఎట్టివారికైన దొరక - నట్టి జనకజను బొ ట్టు 

గట్టి కరము బటువేళ - కాంతకున్న సుఖము తనకు 
కోరిన వారలను నే - నీరీతి బ్రోతునని సభ 

వారలకు దెలియంజేయు - దారి త్యాగరాజునకు 


వ. ఈలాగున సీతాభక్తి నిమ్మనుచు ప్రహ్లాదుడు శ్రీహరిని, జూచి తనమదిలో నీశ్వరుండు 
మానాభిమానంబులు లేని పరవస్తువని తెలిసి శపథంబు చేయునది ఎట్టులనిన. 


క, వేడెద, మ్రొక్కెద, ననుందెగ 
నాడక శపథంబు వినుము నారదగురుండా 
నాండుపదేశించినదే 
పోడిమిగా సత్యమైనం బోరాడకురా. 


వ. ఈలాగునం బలుకుచు తిరుగ ప్రహ్లాదుండు 


క. తల్లిని/గను పుత్రునివలె 
నుల్లం బానందమంది యోహోయనుచున్‌ 
రుల్లను తనతో హరిపద 
పల్లవముల వ్రాల హరియు బాహునం బట్టెన్‌. 


సనకాదయః : భవాబ్ధిమంతి ॥ 
(సనకాదులు "భవాబ్ధిమంతి" అను కీర్తనము పాడుదురు) 


వ. ఇవ్విధంబునం బాదాక్రాంతు(డైన పరమభాగవతాగ్రేసరుండును, _భక్తవారిధి 
చంద్రుండునుం బరవశుండునునగు ప్రహ్లాదుని: జూచి శ్రీమన్నారాయణమూర్తి యేమి 
చేయుచున్నాండనిన. 


క. పంకజ నేత్రుండు భక్తవ 
శంకరుం డాద్యంతరహిత శాంతాకారుం 
డంకమున నుంచి ప్రేమను 
గంకణములు ఘల్లనంగం గౌగిటంజేర్చెన్‌. 


సనకాదయః (సనకాదులు) 
శ్లో. యది హాస్య ప్రియాఖ్యాతః నకుర్మి సదృశం ప్రియం 


9 


ఏష సర్వస్వ భూతస్తు పరిష్వంగో హనూమతః॥ 
వ. అంతట శ్రీహరి ప్రహ్లాదు నుపలక్షించి పలుకున దెట్టులనిన. 


క. జ్ఞానము వైరాగ్యము వి 
జ్ఞానము సద్భక్తి సమముగాగ భవుని నే 
గానను ముల్లోకములన్‌ 
మాన్యుని నినుంగంటి నీ సమానంబెవరే. 


ద్వి. వినవోయి ప్రహ్లాద విమలాంతరంగ - వినంగోరి నీ పల్కు వివరంబుగాగ॥ 
చలమున వాదంబు సల్పితి విపుడు - సలలితమతినైతి సంతోషినైతి | 
నీకోర్కు లెల్లను నిజముగ గల్లు - నేం గోరు పనులెల్ల నెరవేరె నిపుడు | 
సుఖమున వర్ధిల్లు సురవైరి తనయ - అఖిలాండములనేలు మాచంద్రసూర్య॥ 
స్థాయిగా విలసీల్లు సానందముగను - హాయిగానుండు నీవారోగ్యమునను | 


వ. ఇటువలె తన స్వాభీష్టముల నొసంగిన భక్తపరాధినునిం బరమ పురుషుని, 
చరాచరరూపుని,  శంఖచక్రాంకితాజాను చతుర్భాహుని, పుండరికాయతాక్షుని, 
పురాణపురుషుని, శరణాగతవత్సలుని, జగన్నోహనాకారుని, దివ్యతేజోమయుని, 
దివ్యపీతాంబర వనమాలాధరుని, ఆదిమధ్యాంత రహితుని, అఖిల జగత్పూజ్యుని, 
ఆత్మారాముండగు శ్రీమన్నారాయణమూర్తిని ప్రహ్లాదుండు షోడశోపచారములచే. 
బూజించుచు బ్రహ్మానంద పరవశుండై పలుకునది యెట్టులనిన. 


కీర్తన భైరవి - ఆది 


పల్లవి : ఆనందమానందమాయెను బ్రహ్మానంద - నిత్యానంద సదానంద పర 

“శ్రీరామ నే ధన్వుండనైతిని ఆనంద - నీరధిలోన నీదనైతిని - రామ 
సారెకు నీవాడని పేరును గాంచితి 

ఆనాటి మొదలు నిన్ను వేడితి - దుష్టమానవుల చెలిమివీిడితి - నా 
మానమె నీదు భారమనుచునుం దలచితి 

పాపములకు భయమందితి హృత్తాపములెల్ల చల్లచేసితి - రామ 
నీ పాదమురమున - నుంచి ధ్యానించగ బ్ర 

కలికి యాసలు రోసినాడను ఈ - కలికి బ్రతుకు నామసారము- ఇట్లు 
పలికి పల్కి తొలంగి పాయ విచారము 

ఇలలో సుఖము లేమాయెను అంటె - కలంగన్న భాగ్యపు చందమాయె - నిన్ను 
కొలిచి ధ్యానించి తెలిసికొంటి నీ మాయను 

నీయందమునుం గని సొక్కితి నెడ - బాయని ప్రేమచేతం జిక్కితి నా 
ప్రాయము లెల్ల నీ - పాలిజేసి మ్రైక్కితి 


నలువకైనను నింద్రుకైనను జంద్ర - కళను ధరించు వానికైనను రామ 
తలంచినదెల్లం జెప్పతరమా - నోటికి రాదు 

అన్యముగా జూడం దోచెనా కనుక - ధయ్న్యోహమని పల్క యోచనా మూ 
ర్థన్యులైన భక్తాను ధ్వాంత విరోచనా 

రాజసగుణమును మానితి రామ - నీజపమును మది బూనితి త్యాగ 
రాజు చేసిన పుణ్య - రాశియని యెంచితి 


వ. ఈలాగున బరవశుండై పాడుచు మంగళము. బాడున దెట్టులనిన. 
మంగళము 


కీర్తన ఘంటా - రంప 


పల్లవి : జయమంగళం నిత్యశుభమంగళం 
కరుణారసాక్షాయ కామారి వినుతాయ - తరుణారుణాభ సుందరపదాయ 
నిరుపమ శరీరాయ నిఖిలాగమచరాయ - సురవినుత చరితాయ సుందరాయ 
కుందసుమ రదనాయ కుంభజ సుగేయాయ - మందరాగ ధరాయ మాధవాయ 
కందర్ప జనకాయ కామిత సుఫలదాయ - బృందారకారాతి భీకరాయ 
సర్వలోకసహితాయ సాకేత సదనాయ - నిర్వికారాయ మానిత గుణాయ 
సార్వభౌమాయ పోషిత త్యాగరాజాయ - నిర్వాణఫలదాయ నిర్మలాయ 


చతుర్ధాంకము సమాప్తము. 


పంచమాంకము 


వ. ఈలాగున ప్రహ్లాదస్వామి శ్రీవారిని సేవించుచు ప్రపంచ మంతయు తృణముగా నెంచి 
నేత్రోత్సవానంద' మందుచుండగ శ్రీమన్నారాయణమూర్తి అతని మనను శోధింప 
బలుకు మార్గం బెట్టులనిన. 


సీ. పాలసాగరమందు బవ్వళించుటకన్న - భక్తుని హృదయంబు బాగుగాదె 
అలవికుంఠమునందు నాదిలక్ష్మియుకన్న - భక్తుని హృదయంబు బాగుగాదె 
చంద్ర సూర్యులయందు సతతముండుటకన్న - భక్తుని హృదయంబు బాగుగాదె 
రాజయోగుల యంతరంగ రమ్యతకన్న - భక్తుని హృదయంబు బాగుగాదె 
అట్టి నీ చిత్తవేదిలో ననిశముందు - నన్న మాకాంతపై నాన నిల్పినాను 
వచ్చి ప్రి ప్రొద్దాయె నే మటీ వత్తుగాని - జాలి బడంబోకు ననుంగానం జాలలేక. 


వ. ఇవ్విధంబున శ్రీమన్నారాయణమూర్తి తన్నునెడ బాయుటకై పలికిన పలుకులు విని 
యాశ్చర్య భయ శోకంబులచే ప్రహ్లాదుండు పలుకున దెట్టులనిన. 


క. ఆనందాంబుధి నీదంగ 
దానవ మదగర్వహరుడ దాటున బలికెన్‌ 
వీనుల జురుక్కనంగా 
దీనత తన మదికి దోచి దిగ్గున లేచెన్‌. 


క. ఏమిటి మాటను వింటిని 
యేమో నేంజేయు కర్మమెట్లో యనుచున్‌ 
రాముని ముఖమును జూచుచు 
నేమంబున నసుర సుతుడు నేర్చునం బలికెన్‌. 


వ. తిరుగ ప్రహ్లాదస్వామి పలుకున దెట్టులనిన. 


క. నినుబాసి నిముసమోర్వను 
తనువును దలిదండ్రులన్నదమ్ముల నొల్లన్‌ 
కనుగొను కలిమియె చాలును 
వినతాసుతగమన వినుము విశ్వాధారా. 


కీర్తన రీతిగౌళ - చాపు 


పల్లవి : నన్ను విడిచి కదలకురా - రామయ్య 
“అనుపల్లవి: నిన్నుబాసి యర నిమిషమోర్వనురా 
అద్ధిలో ౩ మునిగి శ్వాసమునుం బట్టి - యాణిముత్యము గన్నట్టాయె శ్రీరమణ 
తరేముగాని యెండవేళం గల్చ్ప - తరునీడ దొరికి నట్టాయె నీవేళ 
వసుధను ఖననము+ జేసి ధన - భాండ మబ్చినరితిం గనుగొంటి డాసి 
బాగుగ నన్నేలుకోరా యల్ల - త్యాగరాజనుత తనువు నీదేరా 


సనకాదయః (సనకాదులు) 
శ్లో నచ సీతా త్వయాహీనా నచాహ మపి రాఘవ 


ముహుర్తమపి జీవావో జలాన్మత్స్యావివో ద్ధృతౌ॥ 


శ్లో. నహి తాతం న శత్రుఘ్నం న సుమిత్రాం పరంతప 
ద్రష్టు మిచ్చేయ మద్యాహం స్వర్గం వాపి త్వయావినా ॥ 


వ. ఈలాగున స్వామిని నరనిమిషమైన నెడబాయం దరముగాదనిన ప్రహ్లాదస్వామినిం 
గనుంగొని శ్రీహరి తత్త్వబోధనం జేయున దెట్టులనిన. 


చ. తలచిన మర్శముల్‌ వినుము త్వాదృశ భక్త జనాంతరమ్మునన్‌ 
మెలంగుచు సుందరాకృతిని మేల్మిగం బల్కుచు. గోర్కె లిచ్చుచుం 
జెలంగు చరాచరంబులను జేరితి లీలను ని జగాన నీ 
వలె దొరకంగ లేదు కని వచ్చెద వారిధి రాజ కన్యకన్‌. 


వ. శ్రీహరి తిరుగం బలుకుచు వేంచేయున దెట్టులనిన. 


క. రండొక దినములపై నం 
దుండక నే వత్తుననుచు దురమునంగని తా 
నిండార శాంతపరచుచు 
మెండగు రూపమున జూడమెల్లన లేచెన్‌. 


వ. ఈలాగున నుపాయముగ బల్కుచు నావలికి వేంచేయు శ్రీహరి హృదయం బెజిగి 
ప్రహ్లాదస్వామి యత్యంత వ్యసనాక్రాంతు(డై పలుకున దెట్టులనిన. 


క. వడిగా జన గాలాడక 
యడుగడుగుకుం దిరిగిచూచు చావలికేగే 
యుడుపతి వదనునిం బ్రహ్లా 
దుండు తత్తరమంది చూచి దురమునం బలికెన్‌. 


కీర్తన పంతువరాళి - త్రిపుట 


పల్లవి : అందుండక నేవేగ వచ్చేనని నాపై - నానబెట్టిపోరా 

అనుపల్లవి : మందరధర నీవాప్తులతోగూడి - మజచితే ఏమిసేతునే ఓ రాఘవ 
కనవలె ననువేళ లేకుంటేం - గన్నీరు కాలువగాం బారునే 

ఇనకులాధిప నీవు రాను - తామసమైతే నిల్లువాకిలయ్యేనే ఓ రాఘవ 
నిరుపమానందశయ్యపై లేకుంటే - నిముషము యుగమౌనే 

పరమాత్మ నినుగానక భ్రమసినవేళ - బరులునవ్వుటకౌనే ఓ రాఘవ 
పరమభక్తియు నాప్రాయములెల్లం - దనుజుల పాలుగా బోనౌనే 

వరద శ్రీత్యాగరాజార్చిత పదయుగ - వారిధిముందరనే ఓ రాఘవ 


వ. ఈలాగున ప్రహ్లాదుండు ఆనంబెట్టిపొమ్మన్న వార్తను విని భక్తపరాధీనుండు కనుక 
నత్యంత హితవచనములుగా శ్రీహరి పలుకున దెట్టులనిన. 


క. ఆలాగుగానె వచ్చెద 
బాలక చింతించవద్దు భావము నీపై 
లీలకు( దనువందిందని 
చాలగ నల్లాడు ననుచు సరగున వెడలెన్‌. 


వ. ఈలాగున బలుకుచు వేంచేసిన శ్రీహరిని. దలచి అత్యంత దుఃఖసాగరమున 
నీదుచుం గన్నీరు లొల్కగ మైమజచి ప్రహ్లాదుండు పలుకున దెట్టులనిన. 


క. జరిగిన నాథునిగని యే 
మరి దిక్కులంజూచి చూచి మాధవ యనుచున్‌ 
బరితాపమొంది మనసున 
గరుణాకరు దలంచి దలంచి కరంగుచుం బలికెన్‌. 


సీ. తల్లిచెంతనులేని తనయుని చందంబు - హరిని గానకయుండ నబ్బె తనకు 
బతిని గానని సాధ్విపరితాప రీతిని - హరిని గానకయుండ నబ్బె తనకు 
భానుగానని చక్రవాకంబు చందంబు - హరినిం గానకయుండ నబ్బె తనకు 
నిండుదాహపు గోవు నీరుగానని రితి - హరినిం గానకయుండ నబ్బె తనకు 
నంచు తన ఫాలమున వ్రాసె నబ్దభవు(డు - ఎట్టుకాలంబు వేగింతు నేమిసేతు 
హరిని జేరుట ధరలోన నాటలౌనె - శీఘ్రమేలాగు చూతునో శ్రీశునిపుడు. 


కీర్తన హుసేని - ఆది 


పల్లవి : ఏమని వేగింతునే శ్రీరామ రామ 
అనుపల్లవి : ఏమని వేగింతు నెంతని సైరింతు 
నాముద్దు దేవుడు ననుబాసె నయ్యయ్యో 
పాలించి లాలించి పలుమారు. గౌగలించి 
తేలించి నను పరదేశిసీయ తోచెనే 
ఆడిన ముచ్చట నా దంతరంగము నిండ 
నీడు లేదని యుంటి నిందాక సరివారిలో 
ఎడబాయక త్యాగరాజు నేలు శ్రీహరి తొల్లి 
బడలిక లార్చి నాచెయి పట్టినది తలచుచు 


సీ. ధనవంతుడైన వెన్క దారిద్ర్య పరుడైన - నంతకన్నను దుఃఖమెందు లేదు 
పరమ సాధ్వికి పతి పరసతీ ప్రియుడైన - నంతకన్నను దుఃఖమెందు లేదు 
జ్ఞానచిత్తునకు నజ్ఞానశిష్యుండు గల్లు - టంతకన్నను దుఃఖమెందు లేదు 
హరిని జూచిన కన్నులన్య రూపముం జూచు - టంతకన్నను దుఃఖమెందు లేదు 
ఇంతకధికంబు హరిలేని యీదినంబు - నెట్లు సైరింతు హరి హరి మేమిసేతు 
నన్ను నెడబాసి యుండుట న్యాయమౌనె - యాది విభుతోను వివరింప నచటలేడె. 


వ. ఈలాగున ప్రహాదస్వామి అత్యంత వ్యసనాక్రాంతుండై మజీయు బలుకున 
దెట్టులనిన. 


కీర్తన గౌలిపంతు - చాపు 
పల్లవి : ఎంత పాపినైతి నేమిసేయుదు హా - ఏలాగు దాళుదు నే ఓరామ 


“అనుపల్లవి : అంత దుఃఖుములను+ దీర్చుహరిని జూచి - యెంత వారైనను బాయ 
సహింతురే 

మచ్చికతో దాను ముచ్చటలాడి మోస - పుచ్చియేచ మదివచ్చెనే కటకటా 
సేవజేయుటె జివనమనీ యుంటి - దైవమా నాపాలి భాగ్యమిట్లాయెనా 


రాజిల్లు శ్రీత్యాగరాజు తాంబొంగుచు - బూజించు శ్రీరఘురాజిందు లేనందు 


వ. ఇవ్విధంబునం బాయరాని ఖేదంబునం బలు విధంబుల మొరలనిడియు శ్రీహరినిం 
గానక అఖండ సచ్చిదానంద స్వరూపుండైన శ్రీమన్నారాయణమూర్తి సతతంబు 
నివాసంబు చేయుతావును యోచించునది యెట్టులనిన. 


శ్లో, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ 
మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద॥ 


సీ. కరముల నర్చించి కనులార సేవించు - వరధీరులందు శ్రీవరదుం డుండు 
నెజీని శృంగారించి నేతిపాల్‌ త్రావించు - నిర్మలాత్ముల యందు నిలిచియుండు 
కమ్మని విడెమిచ్చి కౌగలించను( గోరు - భక్తాంళఆములయందు. బండియుండు 
సగుణ రూపంబెత్తి సార్థకం బిదియంచు. - దెలియు పెద్దలయొద్ద దేవుండుండు 
ననుచు ప్రహ్లాదు(డి మర్మమెల్ల దెలిసి - కనుల బాప్పంబు వ్రాలంగం గరంగి గరంగి 
తన్ను నెడ బాసినది చూచి తాళలేక - హరిని వెదకుచు వెడలె నిండార్తి తోడ. 


వ. అంతట ప్రహ్లాదుండు పరమ భాగవతోత్తములయందు శ్రీహరి నిత్య నివాసంబై 
సత్యంబుగా నుండునని తత్తరంబున శ్రీహరి గుణములను గట్టిగా మొరలిడు 
మార్గంబెట్టులనిన. 


కీర్తన కేదారగౌళ - ఆది 


పల్లవి : ఓ జగన్నాథా యని నేం బిలచితే - నోయని రారాదా 
అనుపల్లవి : రాజీవనయన రాకేందువదన - రాజిల్లు సీతారమణిహృత్సదన 
ఇదివేళగాదు ఇకతాళంబోదు - మదిని నీవేగాని మరి గతిలేదు 
ఇరవుదరాక యింత పరాకా - దొర నీవేయని తోచెను గాక 
లాలించు రాజా రవికోటి తేజా - లీలావతార పాలిత త్యాగరాజ 


వ. ఈలాగున ననేక విధంబుల మొరలిడంగా శ్రీహరి కనపడలేదని యా భక్తజనుల జూచి 
ప్రహ్లాదుండు అత్యంత దీనుండై వివరముగా నడిగే దెట్టులనిన. 


క. అసమాను హరిని: గానక 
వ్యసనార్హవమందు మునింగి వ్యధజెందుచుం దా 
దెసలేక బాప్పమొల్కంగ 
నసురార్భకుం డల్లవారి నడుగను వెడన్‌. 


కీర్తన యదుకులకాంభోజి - ఆది 
పల్లవి : చెలిమిని జలజాక్షుగంటే - చెప్పరయ్యా మీరు 


“అనుపల్లవి : పలుమారు మైక్కెదను దయతో - బలుకరయ్యా యెంతో 
శరచాపముం గరమున నిడి - మెజియునయ్యా యెంతో 
కరుణారసము నిండిన - కన్నులయ్యా 
చూడం జూడ మననుకరగె - సుముఖుండయ్యా భక్తుల 
జాడం దెలిసి మాటలాడే - జాణండయ్యా 
శృంగారిని బాసి మేను - చిక్కెనయ్యా హరి 
చెంగట మున్నే నామది - చిక్కనయ్యా హరి 
నాలోని జాలిం బల్క( - జాలనయ్యా హరి 
మీలో మీరే తెలిసి - మర్మ మీయరయ్యా హరి 


త్యాగరాజ సఖుండని - తలతునయ్యా మీరు 
బాగుగ నాయంగలార్చుం బాపరయ్యా 


వ. ఈలాగునం బలువిధంబులం దలంచి మొజలిడి కరంగుచున్న ప్రహ్లాదుని ప్రేమ 
దుఃఖంబు సైరింపలేక దేవసార్వభౌముండా శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీసమేతుండై 
సాత్త్విక భక్తాగ్రేసరుని కడకు వేంచేయున దెట్టులనిన. 


ద్వి. చిత్స్వరూపుండు భక్తచిత్తానుసారి - యుత్సవ పురుషుండు ఉరగేంద్రశాయి ॥ 
అన్నిటి తలిదండ్రియౌ నెరదాత - మన్నించి దయసేయు మావల్లభుండు॥ 
అజరుద్రకోట్లకు నాదిదేవుండు - నిజదాను వెసనంబు నిర్వహింపంగను ॥ 
తనయుని గనవచ్చు తల్లిచందమున - వనజాక్షి లక్ష్మితో వరదుండాక్షణము || 
మెరుపుకో ట్టను గేరు మోమున దాల్చి - కరుణతో బ్రహ్లోదు కడకు వేంచేసి ॥ 


క. మెజిపును కనకశలాకను 
మరుకాంతిని ధిక్కరించు మైతో దయతో 
సరగున వేంచేసిన మధు 
మురవైరియు దూరదూరమునం గనుపించెన్‌. 


వ. అంతట నతిదూరమునం గనబడిన సత్వమాత్రుని నిత్యశుద్ధబుద్ధుని నిర్వికారుని 
ఆదిమధ్యాంత రహితుని సచ్చిదానందుండగు సీతాసమేతుండైన శ్రీరామచంద్ర 
స్వరూపుని శ్రీమన్నారాయణ దేవుని దురమున ప్రహ్లాదుండు నిశ్చయము చేయున 
దెటులనిన. 


కీర్తన కాపి - ఆది 


పల్లవి : పాహికల్యాణరామ పావనగుణరామ 
నా జీవాధారము - నా శుభాకారము 
నా నోము ఫలము - నా మేనుగునము 
నా వంశధనము - నా దైదోతనము 
నా చిత్తానందము - నా సుఖకందము 
నాదు సంతోషము - నా ముద్దువేషము 
నా మనోహరము - నాదు శృంగారము 
నా పాలిభాగ్యము - నాదు వైరాగ్యము 
నాదు జీవనము - నాదు యౌవనము 
ఆగమసారము - అనురదూరము 
ముల్లోకాధారము - ముత్యాలహారము 
దేవాదిదైవము - దుర్దనాభావము 
పరమైన బ్రహ్మము - పాపేభసింహము 
ఇది నిర్వికల్పము - ఈశ్వరజన్మము 
ఇది సర్వోన్నతము - ఇది మాయాతీతము 
సాగరగుప్తము - త్యాగరాజాప్తము 


క. ఇతడే జీవాధారుం 
డితండే నానోము ఫలము నింద్రాది నుతుం 
డితండే మును నన్ను బ్రోచిన 


డితండే సర్వేశ్వరుండు నితండే యితడడే. 


వ. ఈలాగున తన మది భ్రాంతి చెందనేల శ్రీమన్నారాయణుం డితండేయని నిశ్చయించి 
శ్రీస్వామిని సేవించి సాష్టాంగ మొనరించున దెట్టులనిన. 


ఉ. తల్లిని జూచు బిడ్డవలె దామరవైరికిం గల్వచందమై 
పల్లవపాణి జారువలె భానుడూ లేవంగ విప్రురీతిం దా 
నుల్లము నాసజెంది నిఖిలోత్తమ దేవుని గన్నయంతనే 
ర్సుల్లని బాప్పముల్‌ వదలసాగెను పాదములందు మ్రైక్కంగన్‌. 


వ. అంతట శ్రీహరి యత్యంత దయతో ప్రహ్లాదుని. గౌగలించున దెట్టులనిన. 


ద్వి. హరియు భక్తునిం బట్టి యంకమందుంచి - కరము కరమునబట్టి కౌగిట జేర్చి ॥ 
సామజవరదుండు జగమెల్ల మెచ్చ - మోము మోమున జేర్చి మోదంబుమీజం॥ 
బ్రాపు నీకైతిని ప్రహ్లాదయనుచుం - జూపు చూపొకటిగాం జూచి రిద్దరును॥ 
అతండితండనిలేక ఆకారయుగము - సతతము నొకటిగా సంతుష్టులైరి || 


వ. ఈలాగున ప్రహ్లాదుండు అత్యంతాత్మ హర్షంబుగలవా(డై శ్రీహరిని. జూచి పిలుచున 
దెట్టులనిన. 


కీర్తన అసావేరి - ఆది 


పల్లవి : రారా మా యింటిదాక రఘు 
వీరా సుకుమారా మ్రైక్కేరా 
అనుపల్లవి : రారా దశరథకుమారా నన్నేలు 
కోరా తాళలేరా రామ 
కోరిన కోర్కెలు కొనసాగకయే 
నీరజనయన నీ దారినింగని వే 
సారితింగాని నాధుజనావన 
స్వారివెడలి సామినేడైన 
ప్రొద్దునలేచి పుణ్యముతోటి 
బుద్ధులుచెప్పి బ్రోతువుగాని 
ముద్దుగారు సేవ మోమును జూచుచు 
వద్దనీలిచి వారము పూజించెద 
దిక్కు నీవనుచుం దెలిసిన నను బ్రో వం 
గ్రక్కునరావు కరుణను నీచే 
జిక్కియున్నదెల్ల మజతురా యిశ శ్రీ 
త్యాగరాజుని భాగ్యమా 


వ. అంతట ప్రహ్లాదస్వామి శ్రీహరిని జేరి అత్యంత కుతూహలంబున నున్న వార్తవిని 
యిట్టి వేడుకను. జూచుటకై సత్యలోకంబుననుండి బ్రహ్మదేవుం డేతెంచు మార్గం 
బెట్టులనిన. 


క. హంసతురంగారూఢుండు 
హంసార్చితు. డాదిదేవుం డానందముతో 
గంసారి దర్శనార్థము 


సంసారముతోడ బ్రహ్మ సరగున వెడలెన్‌. 


కీర్తన కల్యాణి - చాపు 


పల్లవి : కమలభవుండు వెడలె గనుంగొనరే 
అనుపల్లవి : విమలహృదయమున - విష్ణుని. దలంచుచు 
దండముబట్టి కమండలువుం బూని 
కొండాడుచును కోదండపాణిని జూడ 
సారెకు హరినామ సారము గ్రోలుచు 
ధీరుడు నీరధి తీరమునకు నేడు 
ఆజానుబాహు(డు అమరేంద్ర వినుతుండు 
రాజీవాక్షుని త్యాగరాజనుతునిం జూడ 


వ. ఇటువంటి వైభవములను విని స్వర్గలోకము నుండి దేవేంద్రుండు వచ్చున 
దెట్టులనిన. 


క. నిరవధి సుఖదాయకుండగు 
పరమాత్ముని: జూడం జిత్త పరవశతను దా 
మటీమలి శృంగారించుక 
సురపతి వేంచేయు నట్టి సాగసునుం గనరే. 


కీర్తన తోడి - రూపకం 


పల్లవి : దొరకునా యని సురలదొర వెడలెను కనరే 

అనుపల్లవి : కరకు బంగరువల్వం గట్టి సొమ్ములు వెట్టి 
హరిసేవ గనులార నంతరంగముననుం గాన 

ఘనమైన హరినామ గాన మొనరించుచు. 
జనవునను హరిసేవ సల్పనెవ్వరికైన 

నేడు తన నోముఫల మీడేరెనని హరిని. 
బాడుచును మనసార వేడుచును సేవింప 

రాజముఖు( డవనిజా రమణీతో జెలంగగం 
బూజించు శ్రీ త్యాగరాజ సన్నుతునిం గన 


వ. ఇవ్విధంబున వేంచేసిన బ్రహ్మేంద్రాది సర్వసుపర్వ జనంబు లత్యంత బ్రహ్మానంద 
పరవశత్వంబున జూచుచునుండంగం బ్రహ్లాదుండు వారింజేరి శ్రీమన్నారాయణమూర్తిని 
షోడశోపచారంబులచేతం బూజించి నానావిధ కుసుమంబులు చల్లున దెట్టులనిన. 


కీర్తన ఆహిరి - త్రిపుట 


పల్లవి : చల్లరే శ్రీరామచంద్రునిపైని పూల 
సొంపైన మనసుతో నింపైన బంగారు 
గంపలతో మంచి చంపకములను 
పామరములు మాని నేమముతో ర 
మామనోహరుని పైనం దామర పూల 
ఈజగతిని దేవ పూజార్హమౌ పూల 
రాజిల్లు మేటైన జాజి సుమముల౦ 


అమిత పరాక్రమ ద్యుమణి కులార్లవ 

విమల చంద్రునిపై హృత్కుముద సుమముల( 
ఎన్నరాని జనన మరణములు లేకుండ 

మనసార త్యాగరాజ నుతునిపైనం 


వ. ఈలాగున ప్రహ్లాదస్వామి శ్రీహరిని నానా విధంబులం. బూజించి భజియించి 
మంగళముంబాడు సమీయంబున నిట్టి వైభవముల సేవించుటక్టై సూర్యుండు 
వేంచేసెనో యన్నట్లు సూర్యోదయమైన వేడుక యెట్టులనిన. 


క. సనక సనందన కమలా 
సన నారద పాకవైరి సద్భక్తులతో 
దనుజారి బాగుమెరయ(గ 
వనజాప్తుడుం జూడ నాసగొని యుదయించెన్‌. 


మంగళము 


కీర్తన మోహన - జంపె 


పల్లవి : జయ మంగళం నిత్య శుభ మంగళం 
మంగళం మంగళం - మారామచంద్రునకు 
మంగళం మంగళం - మాధవునకు 
నిజదాసపాలునకు - నిత్య స్వరూపునకు 
నజరుద్రవినుతునకు - నగధరునకు 
నిత్యమై సత్యమై - నిర్మలంబైన యా 
దిత్యకులతిలకునకు - ధీరునకును 
రాజాధిరాజునకు - రవికోటితేజునకు త్యాగ 
రాజనుతునకు రామ - రత్నమునకు 


కీర్తన ఫరజు - చాపు 


పల్లవి : పరమైన నేత్రత్సవమునుం గనుగొనం ధరణివెడలెం జూడరే 
“అనుపల్లవి : ధరను విధీంద్రులు కరచామరముల నిరుగడలను మెజయ 
'నీరతముగను గగనమున సురలచేతి విరులవాన కురియ 
పరమ భాగవత చయములు బాగుగ - హరినామము సేయ 
దురమున ప్రవ్హాదుండు కనికరమున - హరియని తలపోయ 
వారిధిరాజు నారద సనకాదులు - సారెకు నుతియింపంగ 
వారము శ్రీత్యాగరాజ వరదుండల్ల వారల గని బ్రోవగ 


మంగళము 


కీర్తన సౌరాష్ట్ర - ఆది 


పల్లవి : నీ నామరూపములకు - నిత్య జయమంగళం 
పవమానసుతుండు బట్టు - పాదార విందములకు 
పంకజాక్షి నెలకొన్న - యంకయుగమునకు 


నళినారిగేరు చిరు - నవ్వుగల మోమునకు 
నవముక్తాహారములు - నటియించే యురమునకు 
ప్రహ్లాద నారదాది - భక్తులు పొగడుచుండె 
రాజీవనయన త్యాగ - రాజ వినుతమైన 


శ్లో. మంగళం జానకీశాయ మహారాజ సుతాయచ | 
మాయామానుష వేషాయ మహనీయాయ మంగళం ॥ 


ఫలశ్రుతిః 
శ్లో. శ్రీరామ బ్రహ్మతనయ త్యాగరాజేన నిర్మితం 
ప్రహ్లాద భక్తి విజయ ప్రబంధం భుక్తి ముక్తిదమ్‌ 
యే గాయంతి స సద్దా భక్త్యా యే శృణ్వంతి చ శ్రద్ధయా 
యే పఠంతి సదా ప్రీత్యా తేషాం సర్వాఘ నాశనమ్‌. 
శ్రీ ప్రహ్లాద భక్తి విజయము ఈ పంచమాంకముతో సమాప్తము. 


న 


